


కాంతి - కా రిక్‌ పచురణలు 


ఆర్‌. వీ, ఐ. కాలని 


హైదరాబాదు. 


లఘువీర గాథలో స్రీ విలువలు 
య 
(పతులు - 500 
(పథమ (పచురణ - ఫి బవరి 1992 
ఇది ఎం.ఫిల్‌ పట్టాకోసం 1988 సం॥లో 
తెలుగు విశ్వవిద్యాలయానికి 
సమర్పించిన సిదాంత వ్యాసం. 
(a) 
_సతులకు 
విశాలాం[ధ బుక్‌ షాపు అన్ని కేంద్రాల్లోను 


గ ప. రవీంద్రనాథ్‌ 
ఇం. నెం. 10-2-318/A/C/15, 





. స్టాట్‌ అ 

| ఆర్‌. బీ. ఐ. కాలనీ 1 a 

* హై దాబాద్‌.500457. No 

సగ 
సరషహకు_లు రచయి।తివి కం 


వెల _- రూ॥ న0/- 


ఈ (గంథం తెలుగు విశ్వవిద్యాలయం వారి 
ఆర్థిక సహాయంతో ము దితమైనది. 


ముదణ 

పద్మావతీ ఆర్ట్‌ ప్రింటర్‌ 
ఇ౦. నెం. 1-1.517/B/1 
న్యూ బాకారం, గాందీనగర్‌, 
హెాజాద్‌-500 380. 
ఫోన్‌ : 611413 





మనోదై ర్యాన్నిచ్చి, ఎటువంటి క్రిష్ట పరిస్టితులనై నా తట్టుకోగలదనె 
ధీమాతో డి|గీ చదువులో వున్నప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయిన మాతృమూర్తి 
శ్రీమతి పోతరాజు వెంకటలక్ష్మి, 


చదువుపట్ల ఆస కిని పెంచి, (పతి చిన్న విషయాన్ని కూలంకషంగా 
తెలుసుకునే శద్దని కలిగించి, ఉన్నత చదువులు చదివి, ఉదో్యగస్టురాలిగా 
నన్ను చూడాలని ఉవ్విళ్ళూరి, ఆ కోరిక తీరకముందే, పోస్టు గాడ్యుయెషన్‌లో 
వున్నప్పుడే గతించిపోయిన పితృదెవులు శ్రీ పోతరాజు రామచందరావు గార్హ 
పాదపద్మాలకు _పేమతో ఈ చిన్ని కుసుమం అంకితం. 


కో 'పేశ్వరమ్మ 


నా మాటు 


'సజ్లీతమపి సాహిత్యమ్‌ 

సరస్వ త్యా స్సనద్య్వ్యయమ్‌ 

ఏకమాపాత మధుర 

మన్యదాలోచనానృుత మ్‌” 
ఎ-ఆర్యోక్సి, 


ఆన్న ఈ భావం శిష్ట సాహిత్యానికే కాదు, జానపద సాహిత్యానికి కూడ 
వ రిస్తుంది. సంగీత సాహిత్యాలు సమపాళ్ళలో మేళవించిన సంపూర్ణ రూపం 
జానపద సాహిత్యానిది. ఏలెన్‌ డెండస్‌ అన్నట్లు జానపదులంటూ |పత్యేకంగా 
లేరు. కేవలం పల్లెల్లో నివసించే వా ళ్ళేకొదు, పట్టణాల్లో వుంటూ కూడ ఆచార 
వ్యవహారాలు, నమ్మకాలు, అలంకర ణలు మొదలైన విషయాల్లో జానపదులనే 
అనుసరిస్తుంటారు. అందుకే శిష్టులు, జానపదులు అని (పత్యేకంగా గిరిగీసి 
చెప్పలేం. 


అయితే శిష్ట సాహిత్యానికి సమానంగా ప్రవహించే మరో పాయ జానవద 
సాహిత్యం. జానపద సాహిత్యానికీ, శిష్ట సాహిత్యంతో సమాన ప్రాధాన్యత 
ఈనాడు కనిపిస్తోంది. జానపద సాహిత్యానికి శ్రోత, |పేక్షకులు ముఖ్యమైెతే, 
శిష్ట సాహిత్యానికి పాఠకుడు ముఖ్యం. మొదటిదాంట్లో చూడడం, వినడం 
ముఖ్యం కాగా, రెండోదాంట్లో చదవడానికే _పాముఖ్యత కనిపిస్తుంది. ఇక 
జానపద గీతాల్లో చరిత, కథ అంటూ ఎక్కువగా వుండవు. ఏ మాతమో 
వున్నప్పటికీ అవిమౌఖిక పచారంలో మారుతూ వుంటాయి. ఏర గాథల్లో చర్మిత, 
మూల కథాంళాలు త్వరగా మారవు. మౌఖిక (పచారంలో అక్కడక్కడ 
గాయక భఖిక్షువులుగానీ, ఇతర గాయకులు గానీ పదాల్ని మారుస్తారేమో కానీ 
కథాంశంలో పెద్దగా మార్పులు చేయరు. వీరగాథలు రోజుల తరబడి గానం 
చేస్తారు. అందులో కొన్ని చిన్న పరిధి కూడ కలిగివుంటాయి. ఇటువంటి 
లఘు చార్మితక వీరగాథల్ని మ్మాతమె నా పరిశోధనా పరిధిలోకి తీసుకు 


న్నాను. ఆ కథలు ఇవి.... సదాశివరెడ్డి నల సోమనా[ది కథ, బంగారు 
పాలెం చిన్ని దేవి కథ. చెరోపలె రెడ్డెమ కథ. ఏరవనస్‌త గున్నమ్మ కథ, 
బలుమూరు కొండయ్య కథ, పరగతాల మలారచి కథ, అనుముల (బహ్మా రెడ్డి 
కథ, రాజా రామేశ్వరరావు కథ అనే తొమ్మిది లఘువీర గాథల వరకేనా 
చరికోధనాపరిదిని నిర్ణయించుకుని, కేవలం ఈ కథల్లోని త్రీ విలువల్న వ 
నీలించాను. 


నా పరిశోధనా వ్యాసాన్ని మూడు (పకరణాలుగా విభజించాను. 
ఒకటో | పకరణంలో సుదీర్హ ఏరగాథలు, లఘు వీరగాథల భేద సాదృశ్యాలు, 
చారతక గాథ-వీరగాథల వివరాలు, వీరగాథా గాయకుడికి చరికారుడితో, 
పండితుడితో గల పోలికలు వివరించాను. వీరగాథల్లో రకాలైన స్పష్ట, అస్పష్ట 
చారి తక వీరగాథల్ని వివరించి, వాటి పయోజనాలను పేర్కొన్నాను. తెరడో 
పేకరణంలో లఘు వీర గాథా నిర్మాణంలోని అంశాలైన పాఠ్యం, నాయకుడు, 
జాతీయాలను వివరించాను. చివరి |పకరణాన్ని రెండు విభాగాలుగా చేసి, 
(పాచీన దశ నుండి ఆధునిక దశ వరకు సమాజంలో స్త్రీ స్థానంలో వచ్చిన [కమ 
పరిణామం, వ్రీని సమాజంలో రెండో జాతిగానె చూడడం కొన్ని స్రీ పరమెన 
విలువల అధారంగా పరిశీలించి, వివరించాను. పరిశోధనా వ్యాసానికి సంబం 
ధించిన ఇతర సేకరణాంశాలను అనుబంధంలో వివరించడం జరిగింది. 


పి. కోటేశ్వరమ్మ 


జానపద విజ్ఞానం, 


స్త్ర దృక్సథాల సమ్మేళనం 


వర్తమాన కాలంలో జానపద విజ్ఞానానికి, స్రీ వాద దృక్పథ పరిశోధనకీ 
అత్యధిక |పాధాన్యం ఏర్పడింది. 


పాతమూస పరిశోధనాంశాలకు కాలం చెల్లిపోయింది. కొత్త తరంవారు 
సామాజిక అవసరాల రీత్యా కృషి చేయాలని ఉబలాటవడ్తున్నా రు. అలాంటి 
వారిలో పి. కోటేశ్వరమ్మ ఒకరు. అటు జానపద విజ్ఞానా ంశాన్ని తీసుకొని 
ఇటు స్ర్రీగా ఈ తరం అవసరం రీత్యా త్రీ వాద దృక్పథంతో ఈ పరిశోధనకు 
శ్రీకారం చుట్టారు. 


వీరఠగాథల్లో చాలా రకాలున్నాయి. కాటమరాజు కథల వంటి వీర 
గాథా చక్రాలు, బొబ్బిలి కథ లాంటి వీరగాథలు, రేణికుంట రామిరెడ్డి, 
కొండలరెడ్డి, సర్వాయి పాపడి కథ వంటి లఘు ఏరగాథల్ని ముఖ్యంగా 
"పేర్కొనవచ్చు. 

కాటమరాజు, బొబ్బిలి కథల్లో కొంత స్థిర పాఠ్యం (Fixed Text) 
అధికంగా కనిపిస్తుంది. కథ, కథనం లేదా పాడే పత్యేక గాయకుల గాన 
విధానం, వారు గానం చేయడానికి ఉద్దేశించిన “పుక్షక వర్గం” ఇత్యాదులన్నీ 
వీరగాథ లలో మార్పులకి పెద్దగా అనుమతించవు. 

లఘు వీర గాథలు మ్మాతమే _పెక్షకుల్నిబట్టి, (గ్రామాన్ని బట్టి, పాడె 
కాలం, సమయంబట్టి, _పాంతాన్నిబట్టి కొన్ని మార్పులకు లోనవుతుంటాయి. 
ఈ కథలనే “ఆస్పష్ట చార్మితక గాథలు' అన్నారు. నిజానికి “అస్థిరత! 
లక్షణం కొంత కనిపించినా చర్మిత విషయంలో పెద్దగా మార్పులు చోటు 
చేసుకోవు. 


లఘు వీర గాథల్లో శ కి కథల్ని కూడా చేర్చువచ్చుకానీ ఈ పరిశోధకు 
రాలు తన పరిధి మేరకు శ కి కథల్ని (పత్యేకించి చేర్చలేదు. ఎందుకంటే 
సాంఘిక విషయాలు అనే పరిధికి లోబడి ఉండడమే. 


vil 


శ క్రికథల్లో స్రీశ కి, వామాచార, తం తవాద ఇత్యాది విషయాలకి 
అధిక |పాధాన్యత ఉంటుంది. అందులో ఈ పరికోధకురాలికి కావలసిన 
సామాజిక విలువల (పస క్తి అంతగా లభించదు. లభించినా వాటిని పరిశీలించే 
పద్దతిలో ఎంతో తేడా వుండక తప్పదు. 


ఇంతవరకు తెలుగులో లఘు వీరగాథల పరిశీలన ఏమైనా జరిగివుంటే 
అది ఆ గాథల “ప్రచురణ రూపరి మ్మాతమే చదివి రాశారు. 


అంతేకాని ఈ క్షణం వరకూ ఏరగాథలు పాడే ఆచారం, సందర్భం, 
ప్‌ై (శోతల వర్షం సజీవంగా వుంది. ఈ (తివిధాలను |పధానంగా చేసుకుని 
(పదర్శించేప్పుడు చూసి పరిశీలన చేయడం ఈ పరిశోధన (వత్యేకత. 

మౌఖిక సంప్రదాయంలోని సజీవతని పట్టుకోవడం కోసం పరికోధకులు 
ఒక్కొక్కరు ఒక్కో పద్దతిని, మార్గాన్ని ఆ|శయించక తప్పదు. ఆ విధంగా 
చూసినప్పుడు ఈ పుస్తకం మొతంగా ఇలాంటి పరిశోధనలు చేసేవారికి ఒక 
ఉపోద్దాతంగా వనికి వస్తుంది. 


లే గాథల్లో చరిత, చరికారుడిగా ఏర గాథా గాయకుడు మొద 
లైన అంశాలు మొదటి (పకరణంలో చర్చించారు. 


నిజానికి చరిత రచనకి సామెతలు, జానపద (అనగనగా కథ లు కూడా 
పసికి వస్తాయన్న విషయంతో చరిత శాఖలు కూడా అంగీకరిస్తున్నాయి. 
కాని ఏ విధంగా అన్నదే సమస. “Oral Tradition - A study in 
Historical methodology” రాసిన జాన్‌ వాన్‌సినా ఆ ఫికన్‌ భాషల 
మౌఖిక సాహిత్యాన్ని వారి చర్మిత రచనకి ఆకరంగా స్వీకరించింది. కాసి 
ఆయా భాషల, సమాజాల, జాతులలో “మౌఖభికత”లో ఇంకా కాలుష్యం చేర 
లేదు. కాని మన జానపద మౌఖిక సాహిత్యంలో శిష్ట భావనలు,శిష్ట అనుకరణ, 
విలువలు చేరిపోయి కొంత 'సంకరంి అవుతోంది. 


నిజంగా [పజల మనోభావాలు, చార్మితక విషయాల్ని నేర్పుతో ఓర్పుతో 
విడదీయవలసిన అవసరం ఎంతో ఉంది. ఐతే ఈ [ప్రయత్నం చరిత విభాగం 
వారు చేయాలా? సాహిత్య విభాగం వారా? అనే ఊగిసలాట, ఆం|ధ దేశంలో 
కనిపిస్తోంది. అలాంటి సమయంలో ఈ పరిశోధన రావడం సాహిత్యం, 


._ జానపద విజ్ఞానం విభాగాలకి కొంత గు ర్రింపు. వస్తుందని ఆశించవచ్చు. 


mn 
v111 


జానప 


ద 
1s సర 
పాడె గాయకుడో 
వుంటాడు. 


విజ్ఞానంలో రెండు రకాల మౌఖిక ధోరణులు కనిపిసాయి: 


థలు, కథలు, దీర్భ గేయాలకి |వత్యేకమెన రచయితో, 
(అ ప్పుడ ప్పుడు అతని పేరుతో కూడా [ప్రచారం bn 


2, ఏ విధంగానూ అలాంటి ఒక వ్యకో, గుంపో లేకుండా సామెతలు, 
పుకారు, కథలు, పాటలు పుడుతూ వీటిని ఆయా జానపద కవులు, 
గాయకులు వాడుకుంటారు. పెన పేర్కొన్న చిన్న _పేకియలు పూ పూర్తిగా 
మౌఖభికం, సామాజికం, సామూహికం! 


వేతి సర్యవపదాయం ఎంతో కొంత గత సమాచారాన్ని, సంఘటనాత్మక 
పారంవరిక విషయాన్ని అంతర్భూతం చేసుకుంటుంది. " 


సం్యపదాయం లేదా _ప్మకియ రూపంకన్నా విషయం స్వికరణీయం. 
లఘు వీరగాథల రూపంలో కనిపించే శే పేర్లలో, అవి జరిగిన కాలం విషయంలో 
గత సంఘటనల పామాణికతలో. పేర్కొన్న స్టలనామంలో కొంత అ పమాణి 
కత లేదా విశ్వసనీయత కొరవడి ఉండవచ్చును. కాని విషయంలో అధిక 
మెన తేడా ఉండదు. అందువల్ల విషయాన్ని విశ సించడంలో ఎక్కువ అవి 
శ్వాసం చూపనక్క_రలెదు. పడే జానపద సంప్రదాయాల పట్టగాని సరైన 
అధ్యయనం చెసిన వారికి మౌఖిక గాథల్లో జానపదుల చరి తగు ' రించగలరు. 
ఈ క పరిశోధకురాలు మొదటి “అధ్యయంలో సూచించారు. రెండు, 
మూడు అధ్యాయాల్లో లఘు వీరగాథల నిర్మాణంపై చర్చించి అందులో 
(పాచిన కాలంనుండి ఆధునిక కాలం వరకు | పతిఫలించిన స్త్రీ విలువలను 
అంచనా వేశారు. 


సెమినిస్టు ఆలోచనలు, జానపద విజ్ఞానాంశాలపట్ట ఆస క్రిగలవారు 
ఈ పరిశోధక గంథాన్ని పరిశీలించక తప్పదు- 


రచయి(తి తన పరిధిలో నిజాయితితో (గంథరచన చేసిన విధానం 
అభినందనీయం. కోటేశ్వరమ్మ గారి ఈ నిజాయితీ, నిబద్దత చూసే మరింత 
(శష్టమెన పరిశోధన చేయగలరన్న విశ్వాసం కలుగుతున్నది. 

వారి పరిశోధన పురోభివృద్ధిని మనసా ఆకాంక్షిస్తూ. 
02.1992 
తెలుగు విశ్వవిద్యాలయం 


రాజమండి. | జయదీర్‌ తిరు మలరావు 


~~ కృతజ్ఞతలు 


ఎం. ఫిల్‌ వరిశొధనకి అవకాశం కల్పించిన తెలుగు విశ్వవిద్యాలయం 
వారికి, 
"4. ఆప్పుడు పరిశోధనకి పాఠాలు చెప్పిన పీఠాధ్యక్షులు ' డా॥ ఆచార్య 
కొత్తపల్లి వీరభ|దరావుగారికి, పరిశోధనా వ్యానం సమర్పించడంలో చేయూత 
నిచ్చిన నీ బేతవోలు రామ బహ్మం౦గారికి, _పస్తుత పీఠాధ్యక్షులు ఆచార్య ఆర్‌ 
వి యస్‌ సుందరం గారికి, 


పరిశోధనాంశం సూచించడ మేగాక, పర్యవేక్షణ వహించి, అనుక్షణం 
వెన్ను తట్టి నన్ను ముందుకు నడిపించి, చివరకు (గంథ ముదణలో సహితం 
సహకరించిన సుహృదయులు, గురుతుల్యులు డా॥ జయదీర్‌ తిరుమలరావు 
గారికి, 


పరిశోధనా కాలంలో కావలసిన శెలవును మంజూరు చేసి సహకరించిన 
గాందీ వై ద్యశాల పాలక వర్లానికీ, (గంథముదణకు అనుకూలించిన మానసిక 
రోగ చికిత్సాలయ పాలక వర్గానికి, 


తమ అమూల్యమైన సలహాల నందించిన డా॥ నాయని కృష్ణకుమారి 
శ లు Ee 
గారికి, డా॥ వేటూరి. ఆనందమూ ర్తిగారికి, డా॥ ఎమ్‌. కులశేఖర్‌ రావుగారికి, 
డా॥ ఎస్‌. వి. రామారావుగారికీ, 


నేత పర్యటనలో సహకరించిన సహోద్యోగిని (శ్రీమతి ఎకు లు 
వసంతకుమారికి, 


నాలోని వరిశోధనా జిజ్ఞాసకు (పాణంపోస్తూ, అన్ని విధాల సహకరించి, 
తోడుగా నిలిచి, ఇంటి పరిస్థితులు, ఖర్చులుకూడ లెక్క_చేయకుండ (గంథ 
ముదణే |పధానంగా భావించి _పోత్సహించిన _పేమమూ ర్రి మా ( శీవారు (శీ 
ప ర వీందనాథ్‌ గారికి, 


న్‌ ర 


నాలో చదువుపట్ల వున్న తపనని గు రించి, నన్ని స్తాయికి పెంచిన 
పితృతుల్యులు మా పెద్దన్నయ్య లయన్‌, ఇంజనీయర్‌ |శీ పి. జి. కె, మూర్తి 
గారికి, అన్నివిధాల ఆదరించిన వదిన లక్షిగారికి, పూర్తిగా సహకరించిన 
మా అఆ త్రమామలు పోచిరాజు లీలావతమ్మ, వెంకటసుబ్బారావు గార్డకి, 


పరిశోధనా వ్యాసానికి అందమైన అక్షరరూపం కల్పించిన మితులు 
(శీ పానుగంటి రామాచారి గారికి, 


కాల వవాహంలో ఎదురీదుతున్న సమయంలో చిన్ని తెప్పలా చేయూత 
నిచ్చి మానసిక ధైర్యాన్ని కల్పించిన సోదర సమానులు, స్నేహశీలి శీ బి. 
యన్‌. గోపాల్‌ సింగ్‌ గారికీ, వారి సతీమణి నిర్మలగారికి, 


ఇంకా తెరవెనుక సహకారాన్నందించిన అమృత హసాలు, (పోత్స 
హించిన బంధుమితులెందరో!. అందరికీ, ' . 


- అందంగా ముదించి ఇచ్చిన పద్మావతీ ఆర్ట్‌ (పింటర్స్‌, వారికీ, ముఖ 
చి తకారులు ఆర్టిస్ట్‌ గంగాధర్‌ గారికీ 


| సర్వదా._-కృత జ్ఞతాభివందనాలు. 


పి. కో కేశ్వరమ్మ 


విషయానం క్రవుణిక 


ఒకటో [పకరణం :- లఘు వీరగాథలు 

(వవేశిక 

పరిధి 

వీరగాథలు - సుదీర్భ వీరగాథలు, లఘు వీరగాథలు 
చార్మితక గాథ - వీరగాథ | 
వీర గాథా గాయకులు 

చరి తకారుడు - వీరగాథా గాయకుడు 

పండితుడు - వీరగాథా గాయకుడు 

ఖీరగాథ ల్లో చరిత 

చార్మితక వీర గాథ లు-స్పష్ట-అస్పష్ట చార్మితక ఏర గాథలు 
వీరగాథల |పయోజనాలు 

"రెండో (పకరణం ఏ. లఘు ఏర గాథా నిర్మాణం 
సుదిర్హ వీరగాథా నిర్మాణం, లఘు వీర గాథా నిర్మాణం 
పాఠ్యం 

నాయకుడు 

జాతీయాలు లేదా నానుడులు 

మూడో |పకరణం :. లము వీర గాథల్లో స్రీ విలువలు 
ఒకటో భాగం 

ప్రాచీన సమాజం - స్రీ 

ఆధునిక సమాజం - స్రీ 

స్రీ విలువలు 

బాల్య వివాహాలు. 

బహు భార్యాత రం 

ఇల్లరిక ౦ 


“పేజీ చెం. 


ONAN OఈMmM Fa 


19 
21] 
26 
29 
29 
30 
34 
41 


47 
47 
50 
. 51 
54 

5 

61 


xii 


రెండో భాగం 

ఆర్థిక స్వాతంత్యం .. 

దాన ధర్మాలు 

. _ స్రీ సాహసకృత్యాలు 
బలిదానాలు 

మూఢ నమ్మకాలు 

ముగింపు 

అనుబంధం. 
ఉపయోగించిన పు స్తకాలు 


68 
70 
72 
80 


“రిల 


86 
89 
91 


ఒకటో (పక రణం 
“లఘు నిరగాథలు' 


(పవేశిక 


శిష్ట సాహిత్య (పారంభదశలా జానపద సాహిత్యానికి [పారంభదశ 
ఇది అని నిర్షుషంగా కాలనిర్ణయం చేసి చెప్పలేం. ఆక్షరాస్యులై న వాళ్ళు రచించి, 
వెలువరించిన సాహిత్యాన్ని శిష్ట సాహిత్యంగా పరిగణిస్తున్నాం. సమాజంలోని 
ఉన్నత వర్గాలకు చెందినవాళ్ళే శిపలుగా చాలామంది పరిగణిస్తారు. ఆర్థికంగా 
ఉన్నత స్థితిలో ఉండటంవల్ల అక్షరాస్యులయ్యే ఆవకాశం వీళ్ళకి ఎక్కువగా 
వుందని అనుకో వచ్చు. నిరక్షరాస్యులైన వాళ్ళలో రామాయణ, భారత, భాగవతా 
ల్లోని కథలు పురాణాలుగా చెప్పడం ద్వారా అవి మౌఖికంగా వ్యాపించాయి, 
బడుగు వర్గాల్లో వున్న జానపదుల సాహిత్యం కన్నా శిష్ట సాహిత్యం భిన్న మెంది. 
అయితే ఈ జానపద సాహిత్యంలో విలీనమైవున్న శాఖలను గురించి తెలుసుకునే 
ముందు ఆసలు జానపదులంషి ఎవరో తెలుసుకుందాం. 


సుపసిద్ధ జానపద విద్వాంసుడై న ఏలెన్‌ డెండస్‌ ‘who are the 
Folk? అన్న పాఠ్యాంశంలో “సమాన ఆచార వ్యవహారాలున్న, భావసామ్య 
మున్న ఇద్దరు అంతకు మించిన జన సముదాయాన్ని “ఫోక్‌” అని పేర్కొ 
న్నారు'! నీళ్ళకు చెందిన సాహిత్య మె జానపద సాహిత్యం. దీన్ని శిష్ట సాహి 
త్యానికి సమాంత రంగా (ప్రవహించే మరొక పాయగా భావించవచ్చు. 


1. The term ‘Folk’ can refer to any group of people 
whatsoever who share at least one common factor. 
It does not mattar what the linking Factor is = it 
could be a common ocupation language or reli- 


gion = but what is important is that.a group for. 


వీ లఘు ఏరగాథల్లో స్రీ విలువలు 


పరిధి 

ఆనేక ళాఖోపళాఖలున్న జానపద సాహిత్యంలో (వసుత పరిళోధనాంళా 
లుగా లఘు చారి[తక వీరగాథలు తొమ్మిది మ. (గ పొంచి, విశేషించాను, 
అవి సదాశివరెడ్డి కథ, నల్ల సోమన్నాది కథ, బంగారుపాలెం చిన్ని దేవి కర్ర, 
చెర్జోవల్లె శెజ్చెమ్మ కథ, వీర వనిత గున్నమ్మ కథ, బలుమూరు కొండయ్య కథ, 
పర్వతాల మల్లా రెడ్డి కథ అనుముల _బహ్మారెడ్డి కథ, రాజా రామేశ్వరరావు 
కథ, ఈ కథల్లోని స్రీ విలువల్ని పరిశీలించడం జరిగింది. ఇవి కొన్ని గంటల్లో 
ముగిసే లఘు వీరగాథలు. ఆసలు వీరగాథలంచి ఏమిటో తెలుసుకుందాం, 
అంతేగాక, సుదీర్గ వీరగాథలకి లఘు వీరగాథలకీ వ్షన్న భేద సొదృళ్యాలను 
వివరిస్తాను. 


వీరగా థలు:నుదిర్హ వీరగాథలు-లఘు వీరగాథలు 
జానపద సాహిత్యంలో వీరగాథల (211268) ఒక (ప్రత్యేక స్థానం 
వుంది. “321626” అనే లాటిన్‌ శబ్దం నుండి ‘Ballad’ శబ్దం ఏర్పడింది. 
దీనికి మొదట్లో నృ త్తగీతం (Dance Song) అనే అర్ధం వుండేది. (పస్తుతం 
2211264 పదానికి “గేయ రూపంలో ఉన్నకథ' అనే అర్ధం వ్యాప్తిలోకి వచ్చింది, 


“వీరగాథ యూరప్‌లో మధ్య యుగాంతంలో వృద్ది చెందిన లఘు, వివ 
రణాత్మకమైన జానపద గేయం. ఈనాటికీ పట్టణ |ప్రభావాలకి దూరంగా వున్న 
జానవదగాయక వర్గాల్లో ఈ వీరగాథా రూపం కనిపిస్తుందని చెప్పవచ్చు. 


med for what ever reason will have some tredl- 
tions which it calls its own. - Allen Dundes, 
Essays in Folk Loristics - ౨. 7. 

2. The Ballad is a short narrative folksong whose 
distinative style crystaiimd in Europe in the 
late middle ages and persists to the present day 
in communities whose literacy, urban contacts, 
and mass media have notyet affeected the habit 


of folk singing— 


—-Encyclopaedia Britanica, Vol 2, P 641. 


లఘు వీర గాథల్లో స్రీ విలువలు ర్టీ 


ఇతిహాసాత్మ క మైన కథలు గేయరూపంలో వుంటే వీరగాథ అవుతాయి. 
అంటే సమాజంలో వాస్తవంగా జరిగిన కథలనే జానపదులు వీరగాథలుగా 
పాడుతుంటారు. వీటిలో వీరరసం (ప్రధానంగా వుంటుంది. ఒకొక్కసారి 
దానితోపాటుగా చరిత చోటు చేసుకుంటుంది. 


వీరగాథలు దేశి విభాగంలోని ఆనిబద్దదేశిలో పామరదేశికి చెందుతాయని 
డా! తంగిరాల వెంకట సుబ్బారావు పక త ౩ పామరదేకి ఆంటే చదువుకోని 
తక్కువ కులానికి చెందిన అతిసాధారణ వర్గాలవారికి సంబంధించిన సాహిత్యం 
అని అర్థం చెప్పుకో వచ్చు. పామరులు మౌఖికరూపంలో వుండే గేయాల్నీ, 
కథల్నీ పాడుకుంటారు. 


కథ వినాలనే కుతూహలం వున; వాళ్ళ మధ్య వీరగాథలు పాడుతారు. 
అంతకుముందు ఆ కథ చాలాసార్లు విన్నప్పటికీ (శోతలు అప్పుడే మొదటిసారి 
వింటున్నట్టు ఆనందిస్తారు. [పజల భాషలో, (పజలమధ్య పాడుతారు కనుకనే 
వాళ్ళ మనసుల్లో ఎప్పుడూ నిలిచిపోతాయి ఈ విధంగా గుర్తుంచుకున్నవే మౌఖిక 
(పచారంవల్ల ఒక తరంనుండి మకొక తరానికి వ్యాపిస్తాయి. 


ఆయితే ఈ వీరగాథకి ప క. దేశంలో ఒకొక్క. పేరు వుండటం 
గమనించవచ్చు. లాటిన్‌ ఆమెరికాలో దేన్ని వీరగాథ ఆని పిలవాలో ఇంకా 
ఒక ఒప్పందానికి రాలేకపోయారు'4 


స్పెయిన్‌లో శృంగారపరమైన స్పానిష్‌ కథా గేయాల్ని కారిడో 
(Corrid౨) ఆంటారు. కారర్‌ (C07౯) అంటే “పరుగెత్తడం” (to run) 
అనే ఆర్థం వుంది. ఈ కియా పదం నుంచే *కారిడో' అనే వదం వచ్చీంది. వీర 





8. డా॥ తంగిరాల వెంకట సుబ్బారావు, తెలుగు వీరగాథా కవిత్వము, 
(రెండవ సంపుటం) = పుకేం 
4, There is in Latin - America, strangely, enough, 


no general agreement on what to calla ballad 
Edited by Mody C Boa'‘right, ‘Mexican Border 
Ballads and other Lore’, P, 4. + 


త్తీ లఘు వీరగాథల్లో ర విలువలు 


గాథలు పాడే గాయకుడు కథని ఒక విధమైన నడకలో వరుగె తీస్తాడు. అందుకే 
సీర గాథకి కూడ ఈ పదం సరిపోతుందని భావించవచ్చు.5 మెక్సికోలో కూడ 
వీర గాథని *కారిడో' అంటారు. కేవలం ఈ *కారిడో' అన్న పదమే కాకుండ 
విదేశాల్లో వీరగాథా గాయకులు వీరగాథని ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు. 
' టాజిడియోస్‌” (Tragedios) లేదా (ట్రాజిడీస్‌ (Tragedies), వర్‌సన్‌ 
(Verses) ' ఎజమ్‌ప్రన్‌' |Eiemplos) లేదా “ఎగ్జామ్‌పుల్స్‌” (examples), 
“కోప్పస్‌' (Couplos) లేదా కపైట్స్‌ (Couplets), మానానిటస్‌ (Mana. 
nitas) లేదా మార్నింగ్‌ సాంగ్స్‌ (Morning Songs) అనే రకరకాల 
పేర్లు వీర గాథలకి వున్నాయి. దక్షిణ చెక్సాన్‌లో ఎక్కు. వగా వర్పన్‌, (టాబిడి 
యెస్‌ (1769808 and tradedios) అన్న పేర్లతో వీర గాథని పిలుస్తారు.! 


సాధారణంగా ఏ [ప్రాంతంలోనైనా ఉదయపు వేళ్ళల్లో పాడే గాన 
రూపంలో వున్న పాటని “మానానిటా' అంటారు. కానీ మెక్సికోలో ఈ పదాన్ని 
ఒక్కోసారి వీరగాథకి పర్యాయపదంగా వుపయోగిస్తారు.? 


ప్రాంతాన్ని బట్టి అయా పేర్లతో పిలస్తున్నప్పటికి ఈ వీర గాథల్లో 
సంఘటనల కన్నా వాటీని పాడే విధానంలోని ఉద్రేకానికి [పాధాన్యత ఇస్తారు. 
కథలో సందర్భాన్ని బట్టి వచ్చే సంఘటనలను గాయకుడు రాగం మారి, 
వాయిద్యాల ధ్వనులను మార్చి పొడుతాడు, ఉవావారణకి యుద్ధ సన్నివేశం వస్తే 
పౌరుషం, ఊ| దేకాలను వ్యక్తపరిచే రాగంతో, వాయిదాల ధ్వనులను దాని కను 
గుణంగా మారుస్తూ ఆ ఘట్టాన్ని పాడుకాడు. అందువల్ల (శోతలకి వీరగాథ 
చాలా మజ్దంగా అర్థమవుతుంది. తెలుగు సాపాత్యంలోని ఏర గాథల్ని 





‘5 Ibid, ౨. 8 


6. Ibid, P. 4 
“౯ Ibid, P. 4 || 
6 6.౫. Boswell & J. Russell Reaver, Song & Ballads. 


Fundamentals of Folk Literature, P.. 141. 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు క 


డా॥ తంగిరాల వెంకట సుబ్బారావు (వధానంగా మూడు భాగాలుగా విభజించారు, 
అవి (1) వీరగాథా చ్యకములు (11) వీరగాథలు (111) వీరగా థానికలు.5 


కథలోని విషయాన్నిబటి, కథ దీర్శతనిబల్టి ఈ విభజన వుందిం 


జానపద గాయకుడు కొన్ని కథలను రోజుల తరబడి పాడుతాడు. వీటిని 
వీరగాథా చ| కాలుగా పేర్కాన్నారు. శి కథలు, పలనాటి వీరుల కథలు, 
కాటమరాజు కథలు మొదలై నవ వీరగాథా చక్రాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. 
ఇంతకన్నా కోద్దిగా తక్కువ రోజుల్లో హైడేవి వీరగాథలు, బొబ్బిలి కథ, కొరద 
పదాలు, జంగం కథలు మొదలై నవి పీర గాథల విభాగంలోకి వస్తాయి. ఈ రెండు 
రకాల వీరగాథలను సుదీర్గ వీరగాథలుగా పేర్కొన్నారు. “పలనాటి కథాచ్మకం 
వలే కాటమరాజు కథల చ[కం కూడ అనేక కథల సంపుటమని, దానిలో శీలి 
కథలున్నాయని, ఈ విషయంలో పరిశోధన చేసిన డా॥ తంగిరాల వెంకట 
సుబ్బారావు అభి[ప్రాయ'"మని డా॥ బిరుదురాజు రామరాజు వివరించారు.19 సాధార 
ణంగా పల్లెల్లో ఎవరైనా చనిపోయినపుడు కర్మచేసే డినవారాల్లో ఈ కథలు 
చెప్పిస్తారు. ఈ కథలు వినడంవల్ల కొంతవరకు తమ బాధ మరిచిపోయి, 
మనసుకి ఓదార్పు పొందగల్లుతారనే చెప్పాలి. 


ఇవిగాక కేవలం మూడు, నాలుగు గంటల్లో ముగిసే కథలు వుంటాయి. 
పీటిని వీర గాథానికలు లేక లఘు వీరగాథలుగా డా॥ తంగిరాల పేర్కొన్నారు. 
గుక్రాల గోపి రెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, నల్ల సోమనా[ది కథ, రాజా రామేశ్వర 
రావు కథ మొదలై నవి లఘు వీరగాథలవుతాయి. ఇటువంటి లఘు వీరగాథల్నే 
(పస్తుతం పరిశోధనాంళాలుగా (గహించాను. అయితే ఈ వీరగాథల్లో చారిత్రక 
నేపథ్యం వున్నవాటిని (గ్రహించడం జరిగింది, అందుకే వీరగాథ చారిత్రక 
గాథల భేద సాదృళ్యాలు, స్వరూప స్వభావాలను పరిశీలించడం అవసరం. 





9. డా॥ తంగిరాల వెంకట సుబ్బారావు, తెలుగు వీర గాథా కవిత్వము: 
(రెండవ సంపుటం) - పులి. 
10. డా॥ బి. రామరాజు, తెలుగు జానపద గేయ సాహిత్యము, పు, ౨౨౭. 


6 లఘు వీరగాథల్లో స్రీ విలువలు 


బార్మితకగాథ . వీరగాథ 


ఒక రాజునీ, సా[మాజ్యాన్నీ, రాజధానినీ (పధానంగా చేసుకొని గాని 
దానిని ఆ్యశయించిగాని సంచార భికుకులు గేయ రూపంలో పాడే వీర రస 
[ప్రధానమైన కథనే వీరగాథ అంటారు. ఆ గేయగాథల్లో చారి[తకొంశం | పధా 
నంగా వుంచే అది చారి[తక వీరగాథ అవుతుంది. అంటే చారిత్రకంగా జరిగిన 
సంఘటన అయివుండాలి, యుద్ధ నేపథ్యంలో చారిితక కథానాయకుల జీవితాలు, 
కార్యకలాపాలని వివరించేవే చార్మితక వీరగాథలు, 


చార్మితక వీరగాథలు (పదేశిక ప్రాముఖ్యాన్నిబట్టి వ్యాప్తి చెందుతాయి. 
. ఉదాహరణకి రజాకార్ల దురాగతాలను ఎదురించిన వీరుల చరితను చావే 
చారి|తక వీరగాథలు నై జాంరాజు పాలించిన హె|దాబాదు సంస్థానంలోని ఓక్‌ 
భాగమెన తెలంగాణా జిల్లాలోనే ఎక్కువగా వ్యాప్తిచెందాయి. అట్లాగే చిత్తూరు 

కలా ఆం ఎనానాని వ, ఆలీ 
జిల్లాలో వ్యాప్తిలో వున్న 'చెర్జోపల్టె రెడ్డమ్మకథిని కూడా ఉదాహరణగా 
పేర్కొనవచ్చు. 


ఇటువంటి చారిితక గేయగాథల (Historical Songs)క, వీర 
గాథల (Ballads కీ భేదం వుంది. చారి[తక వీరగాథల్లో యుద్ధాన్ని, నాయ 
రుడిని చితిస్తారు కనుక వీర రసం ఆంగిరసంగా వుంటుంది. అందుకే చార్మితక 
గేయగాథలన్నీ వీరగాథలవుతాయి. కానీ వీరగాథలన్ని టిలో చరిత వుండ 
నక్కర లేదు, చర్మితరహితంగా కూడా వుండవచ్చు. నాయకుడి లేదా నాయకు 
రాలి వీరత్వం కేవలం కథా వస్తువుకు పుష్టినిచ్చి, (శోతలను ఆకట్టుకుని 
కథ ముందుకు సాగడానికి సహకరిస్తుందే కానీ చార్మితకంగా సామ్యాలు 
అంతగా లభించవు. ఉదాహరణకి నిజామాబాద్‌ జిల్లాలో కారదగాళ్ళు పాడే 
“గొలుసువారి కథలో “గొలుసు వారి అనే నాయకురాలి వీరత్వాన్ని 
వర్ణించడానికి ఇచ్చే [పాధాన్యత ఆ గేయగాథలో చారి. తక సత్యాసత్యాలను 
నిరూపించడానికి ఇవ్వరు, అందుకే వీరగాథలన్నీ చారి తక గేయగాథలు కావల 
సిన వనిలేదు. ఈ ఏర గాథలను కొందరు వృ త్రిగాయకులు లేదా భిక్షుక గాయ 





11, సొంత సేకరణ, 


లఘు వీర గాథల్లో త్రీ విలువలు 7 


కులు పాడుతుంటారు. ఈ గాయకుల గురించి కొంత తెలుసుకున్న తరువాత 
ఒక వీరగాథా -గాయకుడికి, చర్మితకారుడికి వున్న భేద సాదృళ్యాలను పరిశీలించ 
వచ్చు. 


వీరగాథా గాయకులు 


పల్లెల్లో కథలు చెప్పుకుని బతకడమే వృత్తిగా వుంటూ, థీశరూరూ తిరు 
గుతూ గానాన్ని నమ్ముకుని దానిపై జీవించే వాళ్ళే వృత్తి గాయకులు. పొట్ట 
కూటికి తర తరాలుగా శేర్చుకున్న గాథల్ని పాడుతూ ఆయా కులాల (ప్రాపకం 
వల్ల వీళ్ళ జీవిస్తారు, కనుక వీళ్ళని “భిక్షుక గాయకులని' కూడా కొందరు 
ఆంటారు. ఈ గాయకుల గురించి డా! బి. రామరాజు తమ సిద్ధాంత [గంథంలో 
చర్చించారు. 12 . 


అ 


వికాలార్థంలో ఈ గాయకులను జానపద గాయకులు అనే అనవచ్చు, వీరు 
పూర్వకాలంలో రాజాస్థానాల్లో ఆయా రాజుల వెభవాలను కీరిసూ రాజ పోషణలో 
బతి కేవాళ్ళు, రెండో దశలో రాజులు, రాజ్యాలు ఫోయాక కొన్ని కొన్ని కులా 
లను కొందరు ఆశయిఎచి ఆ|శిత జాతులుగా జీవించారు. 


విప్ర వినోదులు (బాహ్మణు:ను, భట్టు క్షతియలను ఆశయిస్తే, వీర 
ముష్టులు వెశ్యులను, పిచ్చుకుంట్లు శూ[దులను ఆ[శ యించి జీవించేవాళ్ళు, మూడో 
దశలో ఒక కులాన్నంటూ ఆ|శయించ కుండ అన్ని జాతుల వాళ్ళ దగ్గర తమకు 
వచ్చిన పాటలు పాడి బిచ్చమెత్తుకుంటు బతకసాగారు. వళ్ళు పొట్టకోసం సంచారం 
చేస్తూ, చార్మితక గాథల్ని పాడుతూ, వూళ్ళు తిరుగుతుంటారు. వీళ్ళ మూలంగానే 
చాలా జానపద గేయాలు, చారి తక వీరగాథలు ఈనాటికీ నిలిచి వుండి, మనం 
వినగ లుగుతున్నా౦. పిచ్చుకుంట్ల్ట. వాళ్ళు కాపులను, గొల్పవాళ్ళను ఆశ్రయించి 
పొటపోసుకుంటారు. వీళ్ళు సదాశివ రెడ్డి, పర్వతాల మల్లారెడ్డి, బాలనాగమ్మ 

టి | a ౧ a 

మొదలగు చార్మితక వీరగాథలు పాడుతారని రామరాజు తమ [గంథంలో వివ 
రించారు. శారద గాయకులు చారితక గేయాల్ని కూడ పాడుతారు. సర్వాయి 





12. డా॥ బి. రామరాజు, తెలుగు జానపద గేయ సాహిత్యము, పు ౭౯౧ 


me ఈ 


8 లఘు వీరగాథల్లో స్త్రీ విలువలు 


పాపడు, సదాశివరెడ్డి, బాలనాగమ్మ, బొబ్బిలి కథ, పల్నాటి వీర గాథ మొ! 
పాడుతారు. ఒక్కొక్క. వీరగాథా చక్రాలను 8,4 రోజులు కూడ పాడుతుంటారు, 
వీరన్నల వాళ్ళు ఒగ్గు వాయిద్యం సహాయంతో ఒగ్గు కథ చెబుతారు. వీళ్ళ ఎక్కు 
వగా కురుమ కలాల వారిని, గొల్పవారిని ఆశయించి జీవిస్తారు, వీళ్ళు కాటమరాజు 
కథ, ఎల్బమ్మ కథల వంటివి పాఠుతారని డా॥ రామరాజు తమ (గంథంలో 
పేర్కొన్నారు. 


జానపద భికుక గాయకుల గురించి వరిశోధన చేసిన డా॥ వె. యాదగిరి 
శర్మ తమ సిద్ధాంత గంథంలో మరికొన్ని వివరాలు రాసారు. 


“సంచార శీలురైన “జానపద భికుక గాయకులు కూడ గౌరవప్రదమైన 
భిషావృత్తి ద్వారా శెవ, వైష్ణవ, కా శ్రేయాది మత (పచార సాహిత్యాన్ని తమ 
గాయకత్వంలో ఇమిడ్చి జీవిస్తున్నారు. (పేజలు ఇచ్చిన బహుమతులు అందుకునే 
వాళ్ళే కాని, కేవలం సామాన్య భిక్షుక వృత్తిని ఆ(శయించిన వాళ్ళ వంటి వాళ్ళు 
అసలే కారు"! అని ఈ భిక్షుక గాయకులు గురించి వివరించారు. అయితే వీళ్ళను 
వృత్తి గాయకులు ఆనే వీలులేదని చెప్పారు. “గాయకత్వం' భికుక త్యం మొదటి 
నుండి వృత్తులుగా వీళ్ళకు లేవు. అవి తాత్కాలిక మైనవే, ఇవి మొదట (పచారార్థం 
ఏర్పడి, అ[ప్రధానంగా వుండి, ఇటీవలి కాలంలోనే పొట్టకూటికి ఆశయాలు 
అయ్యాయి. ఆయా పండుగల్లో (పత్యేక సందర్భాల్లో మా(త్రమే బికుక గాయ 
కులు కథా గానాలు చేస్తుంటారు. ఇతర సమయాల్లో వ్యవసాయం, కూలీపని 
తదితర వృత్తులు అవలంబిస్తుంటారు. (పజల పిలుపును పురస్కరించుకొని 
కూడా వీళ్ళు కథలు చెప్పతుంటారు. అందువల్ల వీళ్ళకు వృత్తి గాయకత్వం 
అనేది కుదరదు” అని డా॥ యాదగిరి శర్మ వివరించారు. 


ఆయితే ఈ గాయకుల గాన సం[పదాయం ఏ విధంగా వుంటుందో రెండో 
[పకర ణంలో “పాఠ్యం” (Text) అనే అంశం కింద వివరించడం జరిగింది. 
మ et నావాా మ 
18. డా వై. యాదగిరి శర్మ, జానపద భిక్షుక గాయకులు, పు, లి. 
14. Ibid _పృ 19. fe మ్మ 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు 9 
౧ 


పీరగాథా గాయకుడు తన చుట్టూ వున్న సామాజిక, రాజకీయ పరిస్థితు 
లను తన గానంలో |పతిబింబింప చేస్తాడు. అందుకే వీరగాథా గాయకుడిని ఒక 
చరి[తకారుడితో పోల్చవచ్చు. చర్మితకారుడికీ, వీరగాథా గాయకుడికీ వున్న 
భేద సాదృక్యాలను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గమనించవచ్చు. 


చరితకారుడు . వీరగాథా గాయకుడు 

మహాకవి శ్రీశ్రీ అన్నట్లు చరి[త అంటే ఏ యుద్ధం ఎందుకు జరిగిందో, 
వీ రాజ్యం ఎన్నాళ్ళుందో తారీకులు, దస్తావేజులు లెక్కకట్టి చెప్పటం కాదు. 
సమాజంలోని అట్టడుగున పడివున్న బడుగు వర్షాల, వీదల అసలైన స్థితిగతుల్ని 
అవగతం చేసుకుని చరిత్రకారుడు చరి[త రాయాలి. అప్పుడే చరి తకారుడికి 
గౌరవం, ఆ చర్మితకి సార్ధకత లభిస్తాయి. ఇట్లాగే వీరగాథా గాయకుడు కూడా 
(పజల సాధక బాధకాలను తన వీరగాథలో మేళవించి (పేక్షకుల్లో, _శోతల్లో 
కలిసిపోయి, సంఘంలో ఒకడై వీరావేశంతో గానం చేసినప్పుడే ఆ వీరగాథ 
రక్తి కడుతుంది. సుప్రసిద్ధ చరి[తకారుడు బిపిన్‌చం[ద అభి పాయాల వెలు 
గులో చరితకారుడి స్వరూప స్వభావాలు _ వీరగాథా గాయకుడికి అన్వయిస్తూ 
వీళ్ళిద్దరి మధ్య కనిపించే భేద సావృశ్యాలను గమనించ వచ్చు .ే5్‌ 


“చరి తకారుడు తాను జీవించే సమాజంచేత, కాలంచేత, రూపుదిద్దబడిన 
వాడుగా తన కాలానికి అద్దం పడతాశు. తన రచనలో సమకాలపు ఆశల్ని, 
నిరాశల్ని (పతిబింబిస్తాడు*. 16 


జానపద గేయాలు పాడే జానపద సమాజంలో ఆలయాలతో కప్‌ 
ముండే (పతి ఊోశ్ళో వీర గాథలు కూర్చే వాళ్ళు, పాడేవాళ్ళు వుంటారు ఈ భావాన్నే 
“'చమ్మర్‌ చూండాల్‌ ” ఇట్లా వివరించారు: 





15. వల్లంపాటి వెంకట సుబ్బయ్య (అనువాదం) ఇ హానర్‌ కార్‌ (మూలం) 
చరిత్ర అంటే ఏమిటి?.దిఫిన్‌ షం పరిచయ పాక్యొలు, 
16.. Tbid - పుట = 11 


10 లఘు వీరగాథల్లో స్త్రీ విలువలు 


“సాధారణంగా (పతి ఊళ్ళో ఒకరిద్దరు స్త్రీలైనా, పురుమలై నా వీరగాథా 
గాయకులుగా, వీరగాథ కూర్చే వాళ్ళుగా (పసిద్ధిచెంది వుంటారు. వీళ్ళు పర్ణె 
(పజలు సమ్మతించే సంప్రదాయ పద్ధతీలో సమర్థవంతంగా క్రొత్త వీర గాథ లను 
కూర్చుతుంటారు .17 


చరి[తకారుడి వలెనే వీరగాథా గాయకుడు తాను కళ్ళారా ఒక సంఘటన 
చూసైనా లేదా వినైనా ఉద్వేగంతో దాన్ని గురించిన వీరగాథ పాడుకాడు, 
ఆ క్రమంలో వీరగాథికి ఐతిహాసిక లక్షణం సం|కమించే వీలుంది. జానపద 
సమాజంలో తత్కాలంలో జరిగిన సంఘటనకున్న చారి[తక (ప్రాధాన్యతని 
గుర్తించి జానపద గాయకుడు చరి|త్రకారుడివలెనే గానంలో నమోదు. చేస్తాడు, 


సమకాలీన పరిస్థితులు, చరి[త్రకారుల రచనల్లో (పతిబింబించి, ఈ 
చరిత అంతటా వ్యాపించిన క్రై వీరగాథ కూడా మౌఖిక (పచారంవల్ల ఒక తరం 
నుండి మరొక తరానికి వ్యాపించి సమాజ మంతటా పాకిపోతుంది. ఆ విస్తరణ 
మౌఖికం కనుక వీరగాథలోని చరిితలో మార్పులు సహజంగా సంభ విస్తాయి, 


సమాజంలో జరిగే సంఘటనలను బట్టి చాలావరకు చరిత్ర రచన ఆధార 
పడి వుంటుంది. అంటే చరి తకారుడు తన రచనలో సమకాలీన రాజకీయ, 
ఆర్థిక, సాంఘిక స్థితిని పతిబించిస్తాడు. అట్లాగే ఒక్క వీరగాథా గాయకుడేగాక 
ఏ జానపదగేయ గాయకుడె నా సమాజ స్టీతినే తన గానంలో పొందువగుస్తాడు. 
సమాజంలో ఎక్కువ సమస్యలు లేనపుడు గతరాజుల వె భవాన్ని, వీరత్వాన్ని 
చాటే పాటలు పాడుకుంటారు. మనస్సు ఆనందంతో వున్నపుడు వరసైన 





17. “Usually each village had one or two men of 
women who were famous singers and sometimes 
composed ballads. The talented ballad singers 
compose new ballads which have the acceptability 
among the villagers in the traditional form”— 
Chummar Choondal.  . 


Kerala Folk Literature, P. 59. 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు 11 


వాళ్ళని వేళాశోశంచేసే పాటలు పాడి ఆనందిస్తుంటారు. కానీ స్వాతం [త్య 
సోరాటం, రై తాంగ పోరాటం వంటి సామాజిక సమహ్యలు ఎదురై నప్పుడు తమ 
గేయంలోని | వస్తువుని కూడ ఆ వుద్యమాల కనుగుణంగా మార్చి పాడుతారు. 
ఉదాహరణకు నైజాం కాలంనాటి జాగీర్దారీ వ్యవస్థలో పల్లెలోని స్థితిగతుల్ని 
జానపదులు సాధారణంగా పొడుకునే ఉయ్యాలపాటలో చేర్చి పాడారు. 


“వూరికి పాటేల్ను ఉయ్యాలో 

నాతాన కొకనాడు శ 

మందతోలరాద i 

మందివోలే నేను / 

బత్తెము యియ్యాను హె 

పై ఖర్చుకు నేను y1 

పెసాలు యియ్యాను పేరి 

సమాజంలో సమస్యల్ని బట్టి చరిత పునరావృత మవుతుంటుంది. దీన్నే 

“దారి తక పునరుజ్జివనం' ఆంటారు. అట్టాగే 1940 సం॥ తర్వాత బొబ్బిలి 
యుద్ధం వీర గాథని _పజలు మళ్ళీ పాడారు. భారతదేశ స్వాతం(త్య సమరం 
సందర్భంగా ప్రజల్ని ఉ ల్తేజితుల్ని సేందుకు వీరావేశంతో పాడారు. 


చరితకారుడి రచనలో గతాన్ని వ్యక్తీకరించిన తీరునుబట్టి అతడు 

జీవించిన కాలాన్ని గురించి తెలుసుకోగలుగుతాం, అట్లాగే వీరగాథలను అక్షర 
బద్ధంచేసి విశ్లేషిస్తే గాయకుడి జీవనకాలాన్ని, ఆ కథ జరిగిన కాలాన్ని తెలుసు 
కోవచ్చు. 
ఉదావారణకి- 

“పాకనాటి కాపుకొడుకు 

వాళ్ళ ఇంటి దేవుడెవడు 

చెన్న కేశ వస్వామి”19 


18. డా॥ జయధీర్‌ తిరుమలరావు, 
తెలంగాణ రైతాంగ పోరాటం (పజా సాహిత్యం, పు _ 14. 
19. డా॥వి. రామరాజు & డా॥ నా॥ కృష్ణకు నూరి, bu 
చరిత, పు 142. 


ee 


{2 లఘు వీరగాథల్లో స్రీ విలువలు 


అంటూ సాగే నల్ల సోమనాద్రి కథలోని ఈ చరణాల వల్ల ఈ కథాగేయ రచనా 
కాలం పెద సోమభూపాలుని పరిపాలనా కాలం నాటిదనిచెప్పవచ్చు. అంతేకాక 
ఈ కథాగేయం వల్ల గద్వాలకోట గురించి, పెద సోమభూపాలుని పాలన 
గురించి కూడా తెలుస్తుంది, “పెద సోమభూపాలుడు గద్వాలలో కేశవస్వామి 
ఆలయాన్ని కట్టించి, పూడూరినుండి తెచ్చిన కేళవస్వామిని అందులో |పతిష్టిం 
చాడు. సోమభూపాలుని కాలంలో రాజధాని రాజోలునుండి గద్యాలకు మారినది, 
గద్వాల కోటలో వెలసిన చెన్న కేశవస్వామి గద్వాల పాలకుల కులదై వము'20 
- అన్న ఈ చరి[తకాంశాలనుబట్టి , వీర గాథాగాయకుడు ఆ రాజులపాలనా వ్యవస్థను 
పాడడాన్ని బట్టి, ఆ పాట సోమ భూపాలుని కాలంలోనే సంస భావించే 
ఆస్కారముంది. 


అట్లాగే *రేణికుంట పోరాటం' అనే శారద కథలో వృత్తి గాయకులు, 
రజాకార్ల ఉద్యమాన్ని తెలంగాణా రైతాంగ పోరాటాన్ని గురించి వివరంగా 
పాడారు, 


“రామ రామ రఘురామ రామయ రామన రామ రామా 
భోనగిరి తాలూకాలోన బొబ్బలు పుట్టినవి ల 
నల్లగొండ జిల్లాలో పల నాశనం పుట్టింది ఫ్‌ 
కొండూరు కవుండ్లకాడ కయ్యం పుట్టింది RR) 


అని పాడటాన్ని బట్టి ఈ కథ జరిగిన స్ధలం నల్గొండ జిల్లాలోని భోనగిరి తాలూకొ 
అని స్పష్టంగా తెలుసోంది. 


“తన్నులు పన్నులు లేవి గాళ్ళ కయ్యం పుట్టింది ॥రామా॥ 
సర్వజిత్తు సంవత్సర మందున జరిగిన కథలండి 
తెలుగోళ్ళకు తురుకోళ్ళకు పంచాయతి పడ్డాది 

సంఘము అప్పుడు తెరచినారు తెలుగు బిడ్డలు 
కొలనుపాకలో ఉన్నాడన్న రామచంద్రారెడ్డి అన్నా EY) 





లి0. డా! తూమాటి దొణప్ప, ణ్‌ కం[ై సంస్థానములు. సాహిత్య పోషణము, 
పు. 117. 

21. డా॥ జయరీర్‌ తిరుమలరావు, (పజా కళా రూపాలు, పృ 65. 

29, Ibid, _ పు. 66. 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు 18 


అన్న చరణాలవల్ల ఈ కథా నాయకుడైన రామచంద్రారెడ్డి జీవించిన కాలం 
తెలుస్తోంది. ఈ కథా కొలం సర్వజిత్తు సంవత్సర మని (గ పాంచపచ్చు. అంతే 
గాక ఈ వీరగాథా గాయకుడు ఆ కాలం నాటివాడనే భావించే అవకాశం వుంది. 


అసలు ఒక చరి[త్రకారుడుకీ, వీరగాథా గాయకుడికీ వున్న (ప్రాధాన్యత 
ఏమిటో గమనిద్దాం. 


“చరి[తకారుడు కూడ ఒక వ్యక్తే అయినా అతణ్ణి చరిత, సమాజం 
తయారుచేసాయి. చరి[తని చదవటానికి ముందు చరి|త్రకారుణ్ణి గురించి తెలుసు 
కోవాలన్కీ చరి|త్రకారుణ్ణి గురించి తెలుసుకునే ముందు అతడు జీవించిన 
చారి[తక, రాజకీయ వాతావరణాన్ని అధ్యయనం చెయ్యాలనీ”, ఇ, హెచ్‌. కార్‌ 
అన్నారు.28 


ఈ సూచనలన్నీ వీరగాథా గాయకుడికి కూడ వర్షిస్తాయి. వీరగాథ విని, 
చదివి ఆనందించే ముందు వీరగాథా గాయకుడి గురించి తెలుసుకోవడం బాగుం 
టుంది. అయితే పరిళోధనకు (గ హించిన గేయాలన్ని ముదితాలే కనుక వీళ్ళ 
వివరాలు అంతగా తెలియవు. కానీ గాయక భిక్షువుల ఆర్థిక, సామాజిక జీవన 
స్థితిని _ అంటే వళ్ళు ఆ[శిత జాతులుగా జీవించడం గురించి లోగడ కొంత 
వివరించడం జరిగింది. కథా గేయాలు పాడటమే తమ వృతిగా సంచార జీవనం 
గడుపుతుంటారు. ఈ వీర గాథా గాయకులు తాము ఆర్థికంగా తక్కువ స్థానంలో 
వున్నప్పటికీ వీర గాథలనే వెలలేని కళాఖండాలను అందిస్తారు. 


వ్యవసాయ పనులతో, కూలి పనులతో పగలంతా అలిసిపోయిన రైతు 
కుటుంబూలకీ, పల్లె పజలందరికీ ఈ గాయకులు తమ గానంతో మనోల్లాసాన్ని 
కలిగించి, |శమను మరిపింపచేస్తారు. ఆ గాన మాధుర్యాన్ని |గోలే ముందు 
ఒక్కసారి ఆ గాయకుల నిజమైన స్థితిని అవగతం చేసుకునే [పయత్నం 
చేయాలి. 





28. _ఇ.హెచ్‌. కార్‌ (మూలం) వల్లంపాటి వెంకట సుబ్బయ్య (అనువాదం), 


౧ 


“చర్నిత అంటే ఏమిటి?” పు _ 11. 





లఘు వీరగాథల్లో స్తీ విలువలు 


చరి తకారుడి, వీరగాథా గాయకుడి జీవన స్థితులే కాదు-|పజలు వాళ్ళ 
ఉనికిని కూడ మర్చిపోతుంటారు. చిరకాలం నిలిచిపోయే చరితను గుర్తుంచు 
కున్నంతగా [పజలు చరి[తకారుడిని గురుంచుకోరు. చరిత తుది రూపం 
రావడానికి ఆ చరిత్రకారుడు పడ్డ శమనీ, కష్ట నష్టాలనీ బేరీజు వేయాల్సిన 
ఆవసరాన్ని పాఠకులు అంతగా ఆలోచించరు. అట్లాగే వీరగాథను విని ఆనం 
దించే శోతలు గానీ, చవివి ఆనందించే పాఠకులు గానీ వీరగాథను గురుంచు 
కున్నంతగా గాయకులను గురుంచుకోరు. తమ తాత, తండ్రుల నుండీ నేర్చు 
కుని మనస్సులోనే భద్రపరుచుకుని, (శ్రోతలకు ఆందివ్వటం అంత సులభమైన 
పనికాదు, వీరగాథలు కాలగర్భంలో కలసిపోకుండ గాయక భిక్షువులు కేవలం 
మౌఖిక [ప్రచారం ద్వారానే వాటిని రక్షిసు న్నారు, 


అయితే ఈ భిక్షుక గాయకులు తాము విన్న (పతి చిన్న కథనీ వీర 
గాథలో నమోదు చెయ్యరు, చరి[తకారుడు గతాన్ని చర [కలో నమోమ చెయ్య 
టానికి యోగ్యమైందా? కాదా? అని విలువ కట్టి చూసినళ్లే వీరగాథా గాయకుడు 
కూడ కథని విశ్లేషించి చూస్తాడు. చరి(తకారుకు ఒక సంమటనని చరి[తలో 
నమోదు చెయ్యటానికి ముందు దానికి భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల్లో 
నిలవగలిగే (ప్రాధాన్యతా, (ప్రమాణం వున్నాయా? అని అంచనా వేస్తాడు, 
అట్టాగే వీరగాథా గాయకుడు కూడ వీరగాథకున్న చారిత్రక, సాంఘిక (పాము 
ఖ్యతలను బట్టి నమోదు చెయ్యటానికి యోగ్య మైందా? కాదా? అనీ పరికించి 
చూస్తాడు. 


ఆందుకే గతాన్ని గురించి చర్మితకారుని ఆధ్యయనం వర్తమానంలో 
ఆగకుండా, భవివ్యత్తుతో కూడ ముడిపడి వుంటుంది. అంటే కార్‌ అన్నట్టు 
“గతకాలపు ఘటనలకు _ (క్రమ|క్రమేణా రూపొందే భవిష్యత్‌ లవ్యాలకు మధ్య 
జరిగే సంభాషణ చరి[త్ర'24 అవుతుంది. అట్టాగే వీరగాథలో భూతకాలానికి 
చెందిన బారి తక పురుషుల, రాజుల శౌర్య పరాక్రమాలు స రమాన సంఘటన 
లతో విశ్లేషిస్తూ వీరగాథా గాయకుడు పాడుతాడు. అటువంటి  వీరగాథల్లో సమ 
కాలీన స్త విలువల్ని చూడటం, భవిష్యత్‌ విలువల్ని వతిపాదించటం జరుగు 





24.  Ilbid,—పు ౫. 


లఘు వీరగాథలో స్తీ విలువలు 15 
లు 
తోంది. ఇది ఒక పరిణామంగానే భావించ వచ్చు. ఈ శ తాబ్దం మొదటి పాదం 
నుండి [పజలే చరిత నిర్మాతలు గానీ రాజులు, (వభు, పాక వరాలు కారనే 
(౧ 
సత్యం (ప్రచారంలోకి వచ్చింది. 


అందే [పజల్లో చరితని నిర్మించడానికి తగిన శ క్రి సామర్థ్యాలు వున్నా 
yp (ae) శ థి 
యన్నది సత్యం. ఈ సత్యాన్ని ఆధునిక కాలంలోనే తెలుసుకోపడం జరిగింది, 
ఆ విధంగానే విశిష్ట శ క్తి సామర్థ్యాలున్న వృతి గాయకులు వీర గాథలను 
కూర్చుతారు. ఈ వీర గాథా గాయకులను శిష్తులు భావించే యితిహాసాలతో 
సమానంగా సృజించే కళాకారులుగా ఈ మధ్యే ఎక్కువగా ఒప్పుకో వడం జరుగు 
తోంది, 


ఈ విధంగా చరిత్రకారుడు, వీరగాథా గాయకుడు ఎన్నో సామ్యూలు 
కలిగి వున్నారు. అయితే వీరగాథా గాయకుడినీ, వీరగాథనీ, పండితులు ఏ రకంగా 
అంచనా వేస్తున్నారో గమనించట౫ ఆస కికరంగా వుంటుంది. 


పండితుడు _ వీరగాథా గాయకుడు 


చదవడం, రాయడం వచ్చిన అక్షరాస్యుల్లో ఉన్నత [శ్రేణికి చెందిన 
వాళ్ళను పండితులనవచ్చు. పండితుడికి దీరగాథా గాయకుడికి మధ్య వున్న 
పరస్పర ఆవగాహనని పరిశీలించాలి. ముఖ్యంగా పండితుల. వీర గాథల్ని ఏ 
విధంగా అంచనా వేస్తారో చూద్దాం. 


పండితుడు శతాబ్దాల తరబడి వీరగాథ అందే |గ్రంథస్థమైన (T౭xt) 
'రూపంగానో, సాహితీ పరంగానో చూసే అలవాటే కలిగి వున్నాడు. కానీ గాయ 
కుడి గళం నుండి రికార్డు చేసుకోవడం వాళ్ళకి చాలా కాలంగా తెలియదు. 


జానపద సాహిత్య పరిశీలన ఈ మధ్య ఎక్కువయింది. పండితులు తమ 
మ్‌ వల్లగానీ, Fe సంపాదనకిగానీ re రికార్డు చేస్తున్నారు, 


“ఈ విధంగా రికార్డు చేసిన ee బట్టి చూసే వీరగాథ 
బాహ్య సౌందర్యం కన్నా, (శోతల్లో ఎక్కువ మానవత్వాన్ని చాటుతుందని 


i6 లఘు వీరగాథల్లో త్రీ విలు వీలు 


చెప్పవచ్చు. అంటే వీరగాథ విన్నప్పుడు ఒక పర్వతారోహకుడు ఎంత ఆనంది 
సాడో పండితుడు కూడా అంతే ఇష్టపడి ఆనందిస్తాడు.” 85 ఇక్కడ [శోతకి చదువు 
వచ్చా? రాదా? అన్నది ముఖ్యం కాదు. మనిషిలోని అంతర్‌ [పవృత్తి ముఖ్యం, 
వీరగాథకి మనిషిలోని మానవత్వపు విలువల్ని |పేరేపించే శక్తి వుందని 
గమనించాలి, 


“ఇంగ్లాండ్‌ లో 18వ శతాబ్దిలో ఎడిసన్‌, నర్సి, స్కాట్‌ జానపదసాహిత్యం 
సంపాదించడంలో (శద్ద చూపించారు. వాత[ప్రతులను సేకరించి వీరగాథనీ, 
జానపద గేయాలనీ పరస్పరం మార్పిడి చేయగల పదాలుగా పేర్కొన్నారు.'£6 


వీళ్ళు సేకరించిన జానపద సాహిత్యాన్నే మొదటి సేకరణగా తరువాతి 
పరిశోధకులు భావిస్తున్నారు. వీరగాథలు జానపద జీవితాల్లోంచి పుట్టడం వరి 
అందరికీ సులభంగా ఆర్థమవుతాయి. వీర గాథల్లో వుపయోగించే భాషను బట్టి, 
సామాన్య మానవుడికి మహాకవుల రచనల కన్నా ఇవే వెంటనే అర్థమవుతాయి, 
“ఇది [గహించే స్కాట్‌, బర్న్‌, వర్డ్‌వర్త్‌ ఏీర గాథారూపాన్ని, నానుడులను 
అక్షరాస్య సాహిత్య సం్మపదాయ ముఖ్యపాయల్లో విలీనం చేసారు. స్కాట్‌ 


95. Leach Coffin, (Joseph WwW. Hendron), the critics 
and the Ballad, (The Scholar and the Ballad 

singer), గలి, 

26. ‘The Fashion of regarding tallai aad poem as 
inter changeable terms was established in Eight. 
eenth Century in England by such men as Addison, 
Percy and Scott, who (Like Selden and Pepys be- 
fore them) worked mostly from manuscripts and 
were interested in collecting literary antiquites, 
The characteristic attitude of these early collec- 
tors was quickly caught by thse learned world and 
has been typical of it eversince,’ -_W. .Hendron, 
Ibid, P 8. 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు 17 


నుండి మాన్‌ఫీల్డ్‌ వరకు ఇంగ్లాండు, అమెరికాల్లో (ప్రఖ్యాతిగాంచిన పద్యాలన్నీ 
వీరగాథా [పాతిపదికలమీదే ఆధారపడి వున్నాయి.'?? 


ఇట్లాగే తెలుగు సాహిత్యంలో కూడ జానపద సాహిత్య (పభావం కని 
పిస్తుంది. “కివకవి యుగంలో శైవమత వ్యాప్తికి ఏగంటి లక్ష్మయ్య తుమ్మెద 
పదాలు పేర్కొనడం గమనించవచ్చు. 


“శివ శివయన మేలు తుమ్మెదా 

శివ యంటేనె వినమేలు తుమ్మెదా 

శ్రీ కంఠుడను పువ్వు తుమ్మెదా- 
మూడు లోకమ్ము లయ్యెనే తుమ్మెదా.'28 


అన్వయ కాఠిన్యం లేని జానపద గేయరీతులనే శిష్టులు మత (ప్రచారానికి వాడు 
కున్న దాఖలాలు తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి, 


ఇంత [ప్రాముఖ్యమున్న వీరగాథని ఒకప్పుడు పండితులు 'పాడుకోడానికి 
మలచబడ్డదై నప్పటికీ (ప్రాథమికంగా పద్యంి అని భావిం చేవాళ్ళు. కొని ఇప్పుడు 
సంగీత (పియులైన పండితులు ఈ భావాన్ని ఖండిస్తారు. గాన యోగ్యమెందే 
వీరగాథ అని వీళ్ళ ఆభి పాయం. సాం|వదాయకమైన వీరగాథలోని సహజ 
మాధుర్యం, దాన్ని సంగీతంనుండి వేరుచేస్తే లోపిస్తుంది, జానపద సాహిత్యాన్ని 





27. The work of Scott, Burns, and words worth in 
assimilating tallad structure and idiom into the 
mainstream of learned literary tralition. Consi- 
der the number of well-known Poems all the way 
from scott to Masefield, in America as well as 
England, that are based on ballad conceptions’ - 
Joseph W. Hendron. Ibid. వ, 4. 

28 డా॥ ది. రామరాజు, తెలుగు జానపద టు 


1౪5. బి 


18 లఘు పీర గాథల్లో త్రీ విలువేలు 


చదవడమంటే సాంస్కృతికమైన నష్టం చాలా జరుగుతుందని గుర్తించాలి, 
అంటే ఈ సాపాత్యాన్ని గాయకుడి గళంనుండి వింటేనే నహజ మాధుర్యాన్ని 
ఆస్వాదించగ లుగుతాం. అయితే ఈ వీరగాథా గాయకుడు పట్టణ వాతావరణానికి 
దూరంగా జీ విస్తుంటాడు. అందు కే చదువుకున్న హళ్ళతో వీరగాథా గాయకుగికి 
(ప్రత్యక్ష సంబంధం వుండదనే చెప్పవచ్చు. “వీరగాథ పుట్టుకకి మానసిక వివ 
రణ కావాలంటే మనని మనం పట్టణ (పాంత సంస్కృతి నుండి వేరుగా 
వూహించుకో వాలి, సినిమాలు, సినిమా హాయ, క్లబ్బులు, రేడియో, దూరదర్శిని, 
పుస్తకాలు, డినవ[తీకలు, వారవ తికలు, ఆటలు, రవాణా సౌకర్యాలు మొ॥ వీ 
విధమైన వినోదాలు లేని సంఘంలో వున్నట్లు వూహించుకోవాలి. మనోల్లాసానికి 
ఇరుగుపొరుగు వాళ్ళతో జ్ఞాపకాలు, ఊహలు పంచుకో వడంకన్నా మరో మార్గం 
అక్కడ వుండదు.'®ి దీన్ని బట్టి ఆసలై న వీరగాథా గాయకుడికి అక్షరాస్యులతో 
(ప్రత్యక్ష సంబంధం. కానీ పరోక్ష సంబంధం కానీ ఏ మాతం వుండదని 
చెప్పాలి. అయితే కొద్దో, గొప్పో విద్యావంతుల (పభావంతో వీరగాథ వెలువడితే 
అక్కడక్కడ శిమ్షలు వాడే పదాలు భావనలు కనబడకపోవు. 


వీరగాథా గాయకుల సంతానం ఈనాడు పట్టణాల్లో పాఠశాలల్లో, కళా 
శాలల్లో చదువుకుంటున్నారు. వీళ్ళు ఒకటి రేడు తరాల వరకు తను తాత 
తం|డుల వీరగాథలను పాడుతుంటారు, కానీ వీళ్ళు పండితులవడం వల్ల వీళ్ళ 
గానపరమైన శ్రి సామర్థ్యాలు రెండో శ్రేణికి చెందిన విషయాలుగానే వుంటా 
యని భావించవచ్చు. అందుకే ఇటువంటి ఆక్షరాస్యులై న గాయకులను రెండో 
న గాయకులుగానే పరిగణించాలి. 


వీరగాథలు పండితులకు చాలా విషయాలను వివరిస్తాయి. ఒక" వీరగాథని 
కేవలం పాఠ్య పు పుస్తకంలో చదవడం కన్నా బీర గాథా గాయకుడి గళం నుండి 
[పత్యక్షంగా వింటే మ. ల లయ రు ప్రత్యక్షంగా ఆర్త మవుతాయి: 


29. Joseph పీ. Hendran, (Leach YT జై editor), 


The critics a.d the Fa''al, (The Scho'ar aad th: 
Pallad Singer p. 17. 


లఘు వీరగా థల్లో త్రీ విలువలు 19 


ఈ విధంగా ఒక సాధారణ పండితుడికి, వీరగాథా గాయకుడికి సాంస్కృ 
తిక సాంఘిక, భౌతిక పరిస్థితుల్లో ఎంతో భేగముంటుంది. కానీ వీర గాథలో 
వున్న రసానందాన్ని ఆస్వాదించటంలో ఇద్దరికీ పోలికలు వుంటాయి, 


విసృతమైన జానపద సాహిత్య శాఖల్లో వీరగాథకున్న స్థానం ఏమిటో 
తెలుసుకున్నాం, అట్టాగే చారి|తక గాథ, వీరగాథల మధ్య వున్న భేద 
సాదృళ్యాలు, ఆవి పాడే గాయకులను గురించి ఈ [పకరణంలో చెప్పటం 
జరిగింది. అంతేగాక వీరగాథా గాయకుడికి చరి|తకారుడితోనూ, పండితుడితోనూ 
గల భేద సాదృళ్యాలను వివరించాను. ఇక వీరగాథల్లో చరిత ఎంతవరకు 
కనిపిస్తుందో గమనిద్దాం. 


వీరగా థల్లో చరిత్ర 


జానపదులు ఒక సంఘటన చూసి, స్పందించి, అదే కాలంలో గేయంగా 
పాడటం పారంధిస్తారు. ఇవి రాజులకీ, రాజ్యాలకీ, వీరులకీ సంబంధించిన 
సంఘటనలై తే వీరగాథలవుతాయి. ఈ వీరగాథలు మౌఖిక వ్యాప్తి చెందడంవల్ల 
కథా రూపంలో, చరి[తలో నిరంతరమైన మార్పులు, చేర్పులు జరిగే అవళాళం 
వుంది. జానపదులు సవాజంగా వర్ణనలు చేర్చి పాడుకుంటారు. అంతేగాక కథ 
లోని చరిత్రను కూడ మార్చి పాడుతారు. అందుకే ఒక్కొక్కసారి అసలు 
చరిత గాయకుల చేతిలో తారుమారు అవుతుంటుంది, 


ఉదావారణకి సదాశివ రెడ్డి కథలో చరిత తక్కువగాను కల్పన లెక్కువ 
గాను చేరాయి. ఈ కథలోని చరితను డా॥ బి. రామరాజు విశ్లేషించారు. 
పదము చెప్పు వాళ్ళకీ, వచనముగా చె ప్పేవాళ్ళకీ భేదం కనిపించిందన్నారు, 
వీటిలో వచన రూపంలో విన్న కథే చరిత్రకి దగ్గరగా వుందని చెప్పారు.89 


మెదకు, పాపన్న సంస్థానములకు చెందిన రాజా వెంకట నరసింహారెడ్డి 

భార్య రాణి శంకరమ్మ. ఈ శంకరమ్మ చెల్లెలైన రంగమ్మ కుమారుడే . సదా 

శివరెడి, అంటే రెడికి శంకరమ్మ పెద్దమ్మ అవుతుందన్నమాట. శంకరమ్మకు 
a. a ది 





80. 10516. పు, ౨౬౬, 


బీ) లఘు వీర గాథల్లో త్రీ విలువలు 


ఇతడు దత్తపుత్రుడు. ఇది చారిత్రక సత్యం, వీరగా థలో శంకరమ్మ 
శెడ్జికి “అవ్వ "ఆనీ ఆమె అతడిని *'మనుమడా*81 అని సంటోధించినట్లుగా 
పంది, ఇక్కడ ఏర గాథలో బంధుత్వాల వరుసలో ఖ్‌ మార్పులు కనీ 
పిసున్నాయి. కాని అసలు చరితను కూడ పీరగాథా గాయకులు మార్పులు చేసే 
పాడటం ee 

నవాబు తన కొడుకు మరణానికి సదాశివరెడ్డే కార ణమనుకుని రెడి 
ను ఆప్పుడు __- 


“మెదకు శంకరయ్యాకీ జాడ తెలిసె 
గ జైల కొగ వలి పట్టుకొ నియె 
'ఎవ్వడురా నవాబు 

శివారెడ్డికి బేడి వేస్తాడా 

పాదము కాడ ప్రాణము తీతును 


తొందరగ పరుగెత్తి వచ్చె'88 అని పాడటంలో జానపదులు చరిత్రను, 
భారుమారు చేస్తారు, 


ఈ విధంగా రెడ్డి పట్టుబడ్డ తర్వాత రాణి శంకరమ్మ నవాబు మీదకు 
వైళ్ళడ మనేది చారి తక సత్యం. కాదు. రెడ్డి బంధింపబడ్డ కాలం నాటి కామె 
బతికి లేదు రెడ్డికి పట్టాభిషేక 0 జరిగిన తర్వాత రాజ్యంలోని అర్హర్గులకు, నిజాం 
ముఖ్యమం [గి పీర్‌ ఆలం కారణమని చెప్పడానికి నిజాం రాజ్యానికి వెళుతుంది 
నిజాం అమెను గౌర వించి పంపిస్తుంటే మీర్‌ ఆలం కుట చేసి - సాయుధంగా 
దౌర్హన్యం 'చేయిస్తాడు. ఆ బాధతో కొంత కాలానికి శంకరమ్మ మరణిస్తుంది. 
ఇలాంటి చారిత్రక సత్యాలను డా॥ బి, రామరాజు తమ [గంథంలో వివరించారు, 
కాస్సీ ఈ చారి తక విషయాలన్ని టినీ వీరగాథలో మార్చి వేసారు ఆముతే లఘు. 
మ. చరిత కనబడే ఆకు పరిశీలిద్దాం. 





ట్‌ Ibid న్‌ పృ, అతత (218) : న్‌ My in 


9, డా॥ వీ. రామరాజు & డా॥ నా. ప జానవద గేయాలు - క్‌ 
..సాంఘీక. చరిత, పు, 2తిచి, 


" iii జ TTR, 


em 


లఘు వీరగాథల్లో త్రీ విలువలు ౨|| 


చారితక వీరగాథలు స్పష్ట-అస్పష్ట చారిత్రక వీరగాథలు 

వీర గాథల్లో చరిత తారుమారై నప్పటికీ చరి(త్ర కనపించే విధానాన్ని 
బట్టి స్పష్ట చారి|తకాలనీ, ఆస్పష్ట చారి|త్రకాలసీ రెండు రకాలుగా డా॥నా. కృష్ణ 
కుమారి _వత్యేకంగా mae s 33 కానీ అంతకు పూర్వమే డా॥వి, రామరాజు 
పల్నాటి వీర. చరిత, కాటమరాజు కథ, సదాశివరెడ్డి కథ మొదలై న ' వాటిని 
స్పష్ట చార్మితకాలుగాను, ఒల్లూరి కొండ [లాయుని కథ, సారంగధర చర్చిత 
మొదలై న వాటిని అస్పష్ట చార[తకాలుగాను పేర్కొన్నారు. 34 


చరి[త్ర స్పష్టంగా చిత్రించిన గేయగాథలను స్పష్ట చారిత్రక గేయాలన 
వచ్చు. చరి[త్ర అంత స్పష్టంగా లేకుండ అస్పష్టంగా కనిపించే గేయగాభలు 
అస్పష్ట. చార్మితకాలు, అస్పష్ట చార్మితకాల్లో జానపదులు కథానాయకుల వీర 
తాన్ని వర్షించడానికి ఇచ్చిన (ప్రాధాన్యత చరి[త్ర కివ్వరు. 


స్పష్ట చారిత్రక వీరగాథలు 


(పస్తుత పరికోధనాంశాలుగా (గ్రహించిన తొమ్మిది లఘు 'వీరగాథల్లో 
నాలుగు స్పష్ట చారిత్రక గేయాలుగా, మిగతావి అస్పవ్ష చారిత్రక గేయాలుగా 
గమనించడమెనది. 


(i) సదాశివరెడ్డి కథ (11) నల్ల సోమనా(ది కథ (iii) lye 
గున్న మ్మ_కథ (iv) రాశా రామేశ్వరరావు కథ సృష్ట చారి(త్రకాలు. ఈ షీర: 
గాథల్లో చరిత ఏవిధంగా స్పష్టంగా కనిపిస్తుందో పరిశీలిద్దాం. 


(i) సదాశివ రెడ క్రీ. శ. 1795 . ప్రాంతంలో మెదకు పాపన్నపేట" 
చెందినవాడు. ఇతని పెత్తల్లి రాయబేగం రాణి శంక రమ్మ సంస్థాన" 
పాలకుల్లో పన్నెంఢోతరానికి. చెందింది. నిజాం రాణి శంకరమ్మకు 'రాయబేగం' _ 


88. డా॥ నాయని కృష్ణకుమారి, జానపద గేయ. గాథలు. | 
84. డా॥ బి. రామరాజు, తెలుగు జానపద గేయ సాహిత్యము, పు. ౧౮౦ to 
ఇచి౯ ౫ 


82 లఘు వీర గాథల్లో త్రీ విలువలు 


ఆన్న బిరుదునిచ్చి సత్కరించాడు. రాజ్యకాంక్ష వల్ల నిజాం కుటుంబంలో 
ఉత్పన్న మైన కలవోల్లో సదాశివరెడ్డి (ప్రధాన పాత వహించాడు. నిజాం కొడుకు 
వవాన వుండి చాలా యుద్ధాలు చేసి నిజాము నెదిరిసాడు. చివరకు నిజాం 
మోసంవల్ల ఖైదీగా పట్టుబడతాడు, 


ఈవిధంగా ఈ వీరగాథల్లో బారి. తకాంళాలు కొన్ని స్పష్టంగానే కన్ని 


oy 
బగ్రున్నాయి: 


(ii) నల్ల సోమన్నాది కథ గద్వాల సంస్థానానికి చెందింది. * పెదసోమ 
భూపాలుడు గద్వాల దుర్గాన్ని (కీ. శ, 1698 = 1704ల మధ్య నిర్మించాడని 
చరి|త్ర కారుల విశ్యాసం' 95 


“నడిగడ్డ గద్వాల 
గద్వాల గడీకోట 
ఇప్పుడంటరు దొరా 
పూర్య కాలమునాడు 
గద్వాల అదికాదు 
స గద్ద గూడము వల్లి' 86 


గద్దపల్లె అనే (గామం దగ్గరున్న పెద్దబయలులో నిర్మించిన పట్టణం కనుకనే 
'గద్యాల'అనే జశ్చీరు వచ్చిందని చరి|తకారుల నమక్మం. ఈ వీరగాథలో చరిత 
కొద్దిగా తారుమారై నప్పటికీ కొన్ని చారి (తకాంశాలు స్పష్టంగానే తెలుస్తున్నాయి. 


సదాశివరెడ్డి త ల్రిదం[డులు శివరంగమ్మ, ఉదిమారెడ్డి అని వర్షించారు. 
నల్ల ' సోమనా[ది కథలో సోమనా(ద్రి తలి అయిన కేళమ్మ తల్లిదండ్రులు కూడ 
౧ ల లా 
ను పేర్కొన్నారు. అంటే నల్ప సోమన్నాద్రికి సదాశివరెడ్డి మేనమామ 


శీర. డా॥ తూమాటి దొణప్ప, తంగ సంస్థా ములు _ సాహిత్య ల 
పు 117. 
86. డా॥ బీ. రామరాజు & డా॥ నా. కృష్ణకుమారి, కాగల గేయాలు. 
సాంఘీక చరి(త పు « 1Al., 


లఘు వీరగాథల్లో స్త్రీ విలువలు మ 2 


అవుతాడు. ఈ విధంగా ఈ రెండు కథల్లో దేశ. కాల, సందర్భాలు చారి[తక 
స్పష్టత కలిగి వున్నాయని చెప్పవచ్చు. సదాశివ రెడ్డి కథ చివరలో . 


తిరుపతి వెంక టిశ్వరునికి ఎడమ (పక్క సదాశివరెడ్డి, 
కుడి ప్రక్క నల్హ్ల సోమన్నాది [పతిమలుగా 


నిలిచారని పాడటాన్ని బట్టి చూస్తై కూడ ఈ కథలు దాదాపు ఒకే కాలానికి 
చెందినవని చెప్పవచ్చు. 


111) వీరవనిత గున్నమ్మ మందసా సంస్థానంలో జీవించింది. ఇది 
(భ్రీకాకుళం జిల్లా బలిగాము తాలుకా రాజపురంలో జరిగిన కథ. ఇందులో స్ప్ష 
మైన చారి తక నేపథ్యం కనిపిస్తుంది. గున్మమ్మ ఫారెస్టు అధికారుల, పోలీసుల 
దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలిచింది. చివరికి వాళ్ళ కు[టకి బలై పోయిన 
వృత్తాంతం స్పవ్షంగా కనిపిస్తుంది. గున్నమ్మ వీరత్వాన్ని వర్ణిస్తూ పాడే ఈ 
వీరగాథ జరిగిన కథగానే ఈనాటికీ పాడుతున్నారు. 


1౪) ఇక రాజా రామేశ్వరరావు ఆనే వీరగాథ నిజాం రాజుల పరిపాలనా 
కాలం నాటిదని స్పష్టంగా తెలుస్తోంది. 


రాజా రా మేశ్వరరావు హిజరి 1289 అంటే (కీ.శ, 1816 లో జన్మించి 
నట్టు, చిన్నతనంలోనే రాజ్యాధికారం చేపట్టి పేరు [ప్రతిష్టలు సంపాదించినట్లు, 
నిజాం సేనానులలో ముఖ్యుడిగా ఎన్నికైనట్లు “ఆం(ధ సంస్థానములు ల్ల సాహిత్య 
పోషణము, అనే [గంథంలో డా॥ తూమాటి దొణప్ప వివరించారు. 


రాజా రా మేశ్వ రరావు వనపర్తి సంస్థానానికి చెందినవాడు. ఇతను వన 
పర్తి వంశంలో మొదటి రామకృష్ణారావు దత్తప్పుతుడు ఈ కథలో రామేశ్వర 
రావు ఇంగ్లీమ చదువుకోసం చెన్న పట్టణం రాణి దగ్గరకెళ్ళి, చదువు నేర్చుకొని 
రావడం (పధానాంశం, వారి భాష నేర్యటం వల్లనే రాజా రామేశ్వరరావు 


పృ. 876 " 


94 లఘు పీరగాథల్లో స్రీ విలువలు 


కుంఫిజి వారి పాలనారీతులను, కాళ్వత పన్ను వసూలు పద్ధతిని తెలుసుకోగలి 
గాడు. దాన్ని గద్వాల సంస్థానంలో అమలు జరిపాడని భావించవచ్చు. 


ఈ విధంగా. పై నాలుగు వీర గాథల్లో స్థూలమైన చారి తకాంళాలు కొన్ని 
కనిపిస్తున్నాయి. ఇవేగాక పలనాటి వీరచరి[త, బాలచం[దుని యుద్దం, కాటమ 
రాజు కథ, సర్వాయి పాపని కథ మొదలై నవాటిని స్పష్ట చార్మితక గాథల విభా 
గంలోకి డా॥ రామరాజు చేర్చారు. 


ఒక వీరగాథలో మరో కథచేరి చరిత అస్పష్టంగా కనిపించే లఘు వీర 
గాథలు కూడ కొన్ని ఉన్నాయి. వాటినికూడ పరిశీలించడం అవసరం. 


అస్పష్ట చార్మితక వీరగాథలు 
(పస్తుత పరిశోధనా. పరిధిలోకి తీసుకున్న లఘువీరగాథల్లో ఐదు గేయ 
గాథలు అస్పష్ట చారి|తకాలే. (i) బంగారు పాలెం చిన్నదేవి కథ (ii) చెర్లో పల్లి 
రెడ్డమ్మ కథ (iii) బలుమూరు కొండయ్య కథ, (iv) పర్యతాల మల్లారెడ్డి 
కథ (౪) అనుముల (బ్రహ్మో రెడ్డి కథ, ఈ వీర గాథల్లో కనిపిస్తున్న చారిత్రక 
కొంకాలను పరిశీలిద్దాం. 


(i) బంగారుపాలెం చిన్న దేవి కథ చిత్తూరు జిల్లా బంగారి పాలెంలో 
జరిగిన కథ, అయితే ఈ కథలో బంగారుపాలెం రాజుకు ఒక్కడే కొడుకని 
చెప్పారేకాని ఆ రాజు పేరుగానీ, కాలంగానీ ఎక్కడా చెప్పలేదు. అట్టాగే రాజ 
కుమారుడు దండుపోయినట్టు వుందికానీ అది ఏ రాజుమైకి యుద్ధమో, పీ దేశమో 
అనే వివరాలేమీ కనబడవు.. అందుకే ఈ వీరగాథని ఆస్పష్ట చారి[తకంగా 
పరిగణించవచ్చు, 


(11) చెర్లోపల్లె రెడ్డ మ్మ కథ చిత్తూరు జిల్లా ఆతా తాలూకొ 
చెర్లోప పల్లె [గ్రామంలో “జరిగిన కథ: నవాబుల హల సహతళనాటిదన్‌ సూలంగా 
తెలుస్తోంది. అయితే అది ఏ రాజుకాలమా, ఏ తురక దొరల Sores 
రెడ్డమ్మ బలై ందో వివరాలు ఎక్కడా పాడలేదు. మానర క్షణకోసం తురక 
దొరలనుండి తనని తాను కాపాడుకునే [పయత్నంలో రెడ్డమ్మ గుంటి గంగను 
(ప్రార్థిస్తుంది. రెడ్ధమ్మ గుండులోకి వెళ్ళుగాచే గుండు మళ్ళీ అతుక్కురది. ఈనాటికీ 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు విగ్‌ 


(పతి ఆదివారం ఆ గుండుకి పూజలు జరుగుతున్నా ఈ సంఘటన జరిగిన 
కొఎంనాటి చరిత అస్పవ్షంగానే కనిపిస్తోంది, 


(111) ఇట్లాగే బలుమూరు కొండయ్య కథ లేదా బల్లూరి కొండ [లాయుని 
కథని అస్పష్ట చార్మితక గేయంగా డా॥ వీ. రామరాజు పేర్కొన్నారు. కథలో 
కనిపించే పోలాస అనే (గొమం కరీంనగర్‌ మండలానికి పాత పేరుగా తెలంగాణా 
శాసనాల్లో కనిపిసోందనీ, దీన్ని బట్టి ఈ వీరగాథని కరీంనగర్‌ (పాంతానికి 
సంబంధించిన అస్పష్ట చారి[తక గేయంగా భావించాలని ఆయన వివరించారు.*8 


(17 రి v) పర్వతాల మల్లారెడ్డి కథలోనూ, అనుముల (బహ్మో రెడ్డి 
కథలోనూ చరిత అస్పష్టంగానే కనిపిస్తోంది. రెండు కథల్లో తంగెళ్ళపూరి, 
తంగెడాపురం పట్టణాలని, మాసి రెడ్డి, గోపి రెడ్డి మొ॥ వ్యక్తులనీ వర్షించారు. ఈ. 
రెండు కథల్లోని పోలికలను బట్టి ఇవి సమకాలీనంగా వచ్చినవనవచ్చు. అయితే: 
ఆ కాలం ఇది” ఆని స్పష్టంగా చెప్పలేం. ఈ రెండు కథల్లోనూ పిల్లలు లేని 
వాళ్ళకి ఒకరికి కొడుకునీ, మరొకరికి కూతుర్ని భగవంతుడు |ప్రసాదించటం 
కనిపిస్తుంది. 

పర్వతాల మల్లారెడ్డి కథలో పిసినారి అయిన గోపిరెడ్డికీ, అతని భార్య 
రెడ్డిసానికి మల్లా రెడ్డిని మల్లి కార్డునుడు (వసాదించాడు. అట్లాగే అనుముల (బహ్మా. 
రెడ్డి కథలో మాసి రెడ్డి, అతని భార్య మల్లికాదేవి ఎన్నో పూజలు చేస్తే ఆడపిల్ల 
పుడుతుంది. ఆ అమ్మాయికిచ్చిన ఇల్బరికం అల్లుడే (బ్రహ్మో రెడ్డి, ఇక మల్లారెడ్డి, 
(బహ్మారెడ్డి ఇద్దరూ భక్తులు, దయార్గవృదయులు. ఈ రెండు కథల్లోని 
పొ|తలు, ఊరి పేర్లను బట్టి ఇవి ఒకే కాలానికి చెందిన కథాగేయాలుగా భావించే. 
అవకాశం వుండి. అమిుతే వీటిలో చారి. తకాంళాలు అస్పష్టంగా వున్నాయి. ఈ 
కథల్లో కనబడే దేశకాలాలు స్పష్టంగా లేవు. . 


స్పన్ట చార్మితక విరగాథలె నా, అస్పష్ట చారి[తక వీరగాథలై నా వీటివల్ల 
కొన్ని (పయోజనాలు కూడ లేకపోలేదు. ఆ [పయోజనాలేమిటో గమనిద్దాం. 


జో 





96 లఘు వీరగాథల్లో స్త్రీ విలువలు 


వీరగాథల [పయోజనాలు 


జానపదులు ఈ వీర గాథల్ని సీదో (పయోజనాన్ని ఆశించి పాడక పోయినా 
తరచి చూస్తే ఎన్నో (ప్రయోజనాలు మనకి కనిపిస్తాయి. 


(1) వీరగాథలోని సులభమైన భాషవల్ల సామాన్య మానవుడు వెంటనే 
ఆర్థం చేసుకో గలుగుతాడు. 


శయ్యా కాఠిన్యం లేని శిష్ట కవుల రచనల కన్నా వీరగాథలు సులభంగా 
అందరికీ అర్థమవుతాయి వీరగాథ వినే (శ్రోత అఆక్షరాస్యుడె నా, నిరక్షరాస్యు 
డైనా ఒకే విధమైన ఆనందానుభూతిని పొందగలుగుతాడు. ఒక వీరగాథ చదివే 
టప్పటికంటె గాయకుడి గళం నుండి వినేటప్పుడు (శోతకి ఎక్కువ మనోల్లాసం 
కలుగుతుంది. అందుకే వీరగాథ విద్యతో సంబంధం లేకుండ అందరికీ అర్థ 
మయ్యే అవకాశం వుంది. 


(2) దైనందిన జీవితంలోని బాధల్ని మరిపించే శక్తి ఏీరగాథలకుంటుంది, 


(8) “రాజుల్ని, రాజ్యాలని సింహాసనాచ్యుతుల్ని చేసే శక్తి జానపద 
గేయాలకే వుంది ఆని పీటర్‌ సీగర్‌ చెప్పిన వాక్యం వీరగాథలకి కూడ 
వర్ధిసుంది. 


రాజులు, సంస్థానాభిశ్వ రులు శ తువుల పెకి దండెత్తాల్సి వచ్చినపుడు 
తమ సెన్యానికి వీరగాథలు వినిపింపజేస్తారు. సెనికులు బొబ్బిలి యుద్ధం, కాటమ 
రాజు కథ. సదాశివరెడ్డి కథ మొదలైన వీరగాథలు వినటం వల్ల మరింత వీరా 
వేశం పొంది యుద్దోన్ముఖులవుకారు. కథ్రా గేయంలోని గాయకుడి లాగా వీరో 
చితంగా పోరాడి విజయం సాధించి, రాజ్య విస్తరణకు తోడ్పడే అవకాశాలున్నాయి. 


(4 ) వీర గాథలను (ప్రత్యక్షంగా వినటంలో (కోతలకి ఆనందంతో పాటు 
వీరగాథా గాయకులను వ్య_కిగతంగా కలిసి, మాట్లాడే అవకాశముంటుంది. దీని 





89, Peter Seeger, The inconpleat folk Singer, P. ర్‌, 


లఘు వీ రగాథల్లో స్తీ విలువలు 27 


వల వాళ్ళ జీవన విధానం కొంత వరకు అవగాహన చేసుకునే అపకాశం కలుగు 
తుంది. 


(5) “జానపదుల దృష్టిలో శౌర్యము, వీర మనగా నెట్టివో తెలిసికొనుటకు 
చార్మితక వీర గేయములు సహక రించును,”40 


వీర గాథల్లో కేవలం పురుషుల సాహసాలే గాక స్రీ ధైర్య, శౌర్యాలు 
కూడ వరి త మవుతాయి. దీనివల్ల జానపద సమాజంలో స్రీ, పురుమలకున్న 
సమాన స్థానం ఆర్థం చేసుకోగలుగుతాం. | 


(6) వీర గాథా గాయకుడు వినే (శ్రోతల స్థాయినిబట్టి తన భాషలో కొన్ని 
మార్పులు తెస్తాడు. [కోతలు పల్లె (ప్రజలే ఆయితే తానూ వాళ్ళలో ఒకడై తన 
సొంత ధోరణిలోనే గానం చేస్తాడు. ఆ వూరికి చెం"న ఉన్నత వర్గం వాశ్లెైతే 
ఆ సందర్భానికి తగినట్టు ఫొడుపు కథలు, నానుడులు, ఛలోక్తులు ఎక్కువగా 
వుపయోగిస్తాడు. కొంత చమత్కారం ఆదనంగా జత చేస్తాడు. కొవాలని కథని 
రి కట్టించే పయత్నం చేస్తాడు. 


(శోతల్లో అక్షరాస్యులన్న పుడు సంస్కృత శ్లోకాలను జానపద ఫక్కీలో 
మార్చి పాడుతూ విద్యావంతుల మెప్పు పొందే [పయత్నం చేస్తాడు. 


ఈ విధంగా [కోతల స్థాయినిజట్టి వీరగాథ పాడటంవల్ల ఆయా [శోతలకు 
ఆ వీర గాథ వివరంగా అర్ధమయ్యే అవకాశం ఎక్కువగా వుంటుందని: 
[గహించాలి. 


(7) వీరగాథ వినటంవల్ల పగలంతా (శమించిన డైతుకు మనోల్హాసమే 
గాక మనో వికాసం కూడ కలుగుతుంది. రేడియో, టి.వి, సినిమా మొదలైన 
సొకర్యాలేమీ లేని పల్లెల్లో జానపదులకు విజ్ఞానదాయక మైన, అందుబాటులో వున్న 
కాలక్షేపం ఈ వీరగాథలే అనుకోవాలి. 





$0. డా| బీ॥ రామరాజు, తెలుగు జానపద గేయ సాహిత్యము, పు ౨౯౯. 


ల లఘు వీరగాథల్లో వ విలువలు 


(ర) జానపదులు సంచార గాయక భిక్షువులతో తమ వంశ కథలనూ, 
కఇలవేల్పుల కథలనూ కనీసం సంవత్సరానికి ఒకసారైనా బెప్పించుకు వింటారు, 
దీనివల్ల పిల్లలకు కూడ తమ తాత తం(డుల వంశాల వివరాలు తెలుసుకునే 
ఆవకాశం కలుగుతుందనే చెప్పాలి. 


శే 


(9 ) ఏర గాథలవలన సంచార భికువులకు జీవనోపాధి లభించటం 
పరమ (పయోజన మనుకోవచ్చు. గాయకుడు తన బాధలన్నీ మరిచిపోయి క్ట 
లోని పా|త్రలతో లీనమవుకాడు. 


(10) ఎన్నికల సమయాల్లో రాజకీయ నాయకులు జానపదులకు సుల 
భంగా అర్ధమయ్యే రీతిలో తమ వాగ్గానాలు చేస్తుంటారు, (పాదేశిక (పాముఖ్యాన్ని 
బట్టి గేయ రూపంలోనో వీరగాథా ఫక్కీలోనో (పచారం సాగిస్తారు.: 


ఉదాహరణకి మాచెర్ల సీమలో ఎన్నికల _వబారం చేసే సమయంలో బాల 
చం[దుడి శౌర్యం వివరించే పల్నాటి వీర చరితను కొంతైనా (గహిస్తారు. శ్ర 
వీరగాథా ఫక్కీలో తమ (పచారం కొనసాగిస్తారు. 


ఈ విధంగా తరచి చూస్తే వీరగాథల వఅన ఎన్నో (ప్రయోజనాలు కని 
పిసాయి. [ 

ఇంతవరకు ఈ వకరణంలో “వీరగాథి అనే వదానికున్న వివిధ 
నామాలు వివరించటం .. జరిగింది. అట్లాగే నుదీర్హ, లఘు వీరగాథలు, వాటిలో" 
వుండే చరి[తకాంళాలు, వీరగాథల (వ న కొన్ని వస్తావించాను, . 


' అయితే ఇంతటి (ప్రాముఖ్యతవున్న వీరగాథల్లో కనిపించే స్త్రీ విలువల్ని 
విశ్లేషించే ముందు, అసలు వీరగాథా నిర్మాణం వవధ పట్లా వుందో రాబోయే మ 
రణంలో వివరిస్తాను. క్ట 


"రెం డో (పకరణం 
'లఘు ఏరగాథా నిర్మాణం 


నుదీర వీరగాథా నిర్మాణం - లఘు వీరగాథా నిర్మాణం; 

“కాన్ని రోజుల తరబడి పాడేవి సుదీర్హ పీరగాథలు. విస్తృతమైన ఒకే 
కథలో కొన్ని ఉపకథలు వుంటాయి. వీటినే డా॥ తంగిరాల సుబ్బారావు వీరగాథా 
చక్రములు (Ballad 690165)గా పేర్కొన్నారు. ఉదాహరణకి పల్నాటి 
వీరగాథా వృత్తంలో పెద్దన్న పెళ్ళి రాయబారము లేక పెద్దన బాదరాజు పెండ్లి 
కథ, నాయకురాలి కథ, బాలుని పుట్టుక, కోడిపోరు, గురిజాల యుద్ధను, బాలుని 
కథ, (బహ్మన్న విరుగు మొదలగు 25 ఉపకథలు ఉన్నాయి. ఇవి ఒక్కాక్కటి 
(పత్యేక లఘు వీఠగాథలుగా చెప్పవచ్చు. వీటిని ఏ కథకి ఆ కథే స్వతం(త 
మైన, సంపూర్ణ కథగా చెప్పవచ్చును, కానీ అన్ని కథలు కలిపితేనే పల్నాటి 
వీర చరి[త అవుతుంది. వీడిలో 'కోడిపోరు' కథను నాలుగు కథల సమాహో 
రంగా” డా॥ తంగిరాల సుబ్బారావు పేర్కొన్నారు. అవి (i) కోడిపోరు ఒప్పం 
దము, (11) అర్థనాల చిట్టి మల్లుడు కథ, (111) బాలగోవన్న. కోడి పందెము, 
(iv) కన్నమనేని యుద్ధ ము. 8 అంటే లఘువిరగాథల సమహార రూపమే ఈ 
వీరగాథా చక్రాలు, ఇట్లాగే శకి కథా చ(కాల్లో కూడ ఎల్లమ్మ కథా చక్రము, 
అంకమ్మ కథా చ|క్రాల్లో మళ్ళీ ఉప కథలు కనిపిస్తాయి,  ( 

ఇక లఘు వీరగాథలు కేవలం - కొన్ని గంటల్లోనే ముగుస్తాయి. లఘు, 
వీర గాథా నిర్మాణాన్ని పరిశీలించాలం టే వాటిలో వుండే పోఠ్యం (Text) కథా 
నాయకుడు (Hero), వర్ణనలు, సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు మొద 
లైన విషయాలన్నీ గమనించాలి. ఇవన్నీ కలిస్తేనే లఘు వీరగాథా నిర్మాణం 
పూ ర్రవుతుందనాలి. 


నాననా కానా నా వనాల నానానా వాలా నావలా వాదా పవన జావానానావు దున జబు నాయనా యానా నాలను 
1=- డా తం వెం॥ సుబ్బారావు, తెలుగు వీర గాథా కవిత్వము, పు; 1. 
2. మాపు పలల క్కి" mn 


§0 లఘు వీరగాథల్లో స్రీ విలువేలు 


పాఠ్యం 
వీరగాథని చదివినప్పటికన్నా (పత్యక్షంగా గాయకుడి గళం నుండి 
వింటే వేరుగా వుంటుంది. గాయక భిక్షువులు చారిత్రక గాథలు పాడే విధానాన్ని 
పరిశీలిస్తే ఆందులో వుండే పాఠ్యం అర్థమవుతుంది. (గ్రామాల్లో పల్లె (పజల 
మధ్య వీరగాథలు పాడే కారద గాళ్ళు అని పిలువబడే గాయక భిక్షవులను కదా 
హరణగా తీసుకుని ఈ విధానం గమనిద్దాం. 


పొట్ట కూటికి వీళ్ళు సంచారం చేస్తూ వేర్వేరు (గొమాలు, పల్లెలు తిరిగి, 

కథలు పాడుతారు, పల్లె పజలు కథ చెప్పించటమో, లేదా నలుగురు కూడిన 
చోట వీళ్ళే కథాగానం [పారంభించటమో జరుగుతుంటుంది. సాధారణంగా రాతి 
సమయాల్లో కథ (ప్రారంభిస్తారు. చిన్నవైతే 4, 5 గంటల్లోను, పెద్దకథ క, 5 
రోజులపాటుగా సాగుతాయి, ఈ గాయకులు ఎక్కువగా ఒకే కుటుంబానికి 
చెండిన అన్నదమ్ములో, భా్య్యాభర్తలో, తం(డీకొడుకులో అయివుంటారు. 
వీళ్ళు వీరగాథలను తమ తాత తండ్రుల నుండి మౌఖిక సం|పదాయంలో నేర్చు 
కుని వుంటారు. నిరక్షరాస్యులైన గాయక భికువుు గాన పాఠ్యం ఏవుస్తకా 
ల్లోనో చదివి; పాడేదికాదు. సాధారణంగా వీరగాథలను పురుషులే ఎక్కువగా 
పాడుతారు. పధాన గాయకుడు భగ వ (త్పార్ధనతో కథ మొదలుపెట్టడం నుండి 
చివరివరకు పాడే విధానమంతా పాఠ్యంగానే పరిగణింగ వచ్చు. ఆయితే ఈ 
(ప్రార్థన సంస్కృతంలోనిదై నా (కోతలకు సులభంగా అర్థమయ్యే జానపద రీతి 
నే విడదీసి పాడుతాడు కథా కథనం గానంలా చరణాలతో సాగుతుంది. 
ప్రధాన గాయకుడు పాడిన చరణాల్ని పక్కన వంతగాడు మళ్ళీ పాడుతాడు. 


“రాజా ఓ రాశా రాజభోగాలు కలుగని...” అనిగానీ 


“రామ రామ శ్రీరామ రాఘవా, రామా రఘురామా అనీగాసీ చరణం 
పు+రావృతమవుతుంది. 


ననన బా 
8. ఒక కథని చుక్క సత్తయ్య అనే కళాకారుడు 4, 5 రోజులు చెబుతాడని 
డా॥ తిరుమలరావు చెప్పారు. . 


లఘు వీరగాథల్లో [| విలువలు §{ 


శారదకాళ్ళు కారద అనే తుంబురవంటి తం|త్రివాయిద్యేం, అందెలు, 
బ్మురలు మొదలై నవాటి సహాయంతో పాడుతారు. కథా సందర్భాన్ని బట్టి 
వాయిద్యాలు మోగిస్తూ, ఛలో క్రుల్ని జోడిస్తూ కథని రక్తికట్టిస్తారు. కథలోని 
పాత్రల్ని బట్టి హావభావ |పకఓనలు చేస్తుంటారు. నత క కరుణ, 
శృంగారం; వీరత్వాలను తమ ముఖకవళికల్లో వ్యక్తపరుస్తూ కథను నడిపిస్తారు, 
అట్టాగే నాయిక, ఇతర స్రీ పా్యతలొచ్చినప్పుడు కథ చెప్పేది పురుషులే అయినా 
ఒయ్యారం, లాలిక్యాలను అభినయిస్తూ చెబుతారు. 


ఈ విధంగా సాగే వీరగాథను పాడే గాయకులిద్దరిలో ఒకరితో మరొకరు 
సంభాషించుకుంటున్నట్టు వాళ్ళు కథను నడిపిస్తారు. వాస్తవంగా జరిగిన 
సంఘటఓనంలనే పాడుతారు. జానపదులు నిత్యం మాట్లాడే భాషలోనే కథ చెబుతారు. 
బలుమూరు కొండయ్య కథలో కొండయ్య తల్లిని ses అతని మేన 

మామలు వచ్చిన సండర్భంలో. 


ప పీరెవరో మాకు చెప్పండి మహరాజ 

పేరు పెడ శంక రయ్య తమ్ముడు చిన్న శంకరయ్యరా చిన్నోడ 
స్‌ పోతున్నారు మీరు మహారాజ 
మా అక్కను చూడపోతమురా చినో పడా 
మీ అక్క"పేరు నాకు తెలువండి మహరాజ 
అక్క. పెరు ఐలుమూరు దమ్మాయి చిన్నోడ 
పీ అక్కకు మగడు వున్నాడా మహారాజా 
మా బావను శిరస్సుకొట్టిరా పాలివాళ్ళు 
మా బావలేడని చూడ పోతున్నాను చిన్నోడ 
అయితే నాకు మేనమామగారు దొరికితిర 
వీ అక్క కొడుకును, నేను ఉన్నాను మహారాజా. 

--అంటూ కథాగేయం సాగుతుంది 








4. డా॥ బి. రామరాజు & డా॥ నా, కృష్ణకుమారి, జానపద గేయాలు 
సాంఘిక చరిత, పు 249. 


రీ లఘు వీర గాథల్లో త్రీ విలువేలు 


ఈ గేయాన్ని గాయకులిద్దరు పాడుతున్నట్లు సంభాషణ రూపంలో ఈ 
|శిండి విధంగా విభజించ వచ్చు. 


కొండయ్య - “ఏమయ్య మీరెవరొ మాకు చెప్పండి మహారాజ 
మేనమామ - 'నా పేరు పెద శంకరయ్య తమ్ముడు చిన్న 
శంకరయ్యరా చిన్నోడి 

కొండయ్య _పశ్న వ్‌ “ఎక్కడ పోతున్నరు మీర మపారాజ?ి 
మేనమామ జవాబు _ “మా అక్కను చూడ పోతమురా చిన్నోడి 
(ప = అక్క పేరు నాకు తెలుపండి మసారాజ 
జ = అక్కపేరు బలుమూరు దమ్మాయి చిన్నోడ 
ప. మీ అక్కకు మగడు వున్నాడా మహరాజా 
జ - మా బావను శిరస్సు కొట్టిరా పాలివాళ్ళు 

“మా బావ లేడని చూడ పోతున్నాము చిన్నోడ 
కొండయ్య - అయితె నాకు మేనమామ గారు దొరికితిర 

మీ అక్క కొడుకును నేను ఉన్నాను మహరాజా' 


ఈ విధంగా బలుమూరు కొండయ్యకి, ఆతని మేనమామలకీ మధ్య 
సంభాషణ సాగినట్లు విభజించి చూస్తే పాఠ్యాంశం క్షుణ్ణంగా బోధపడుతుంది. 


ఈ కథా గేయాన్ని చదివేటప్పుడు కేవలం ఒక పాఠాన్ని చదువుతున్న చే. 
వుంటుంది. కానీ వీరగాథా గాయకులు పాడుతున్న పుడు వింటి గానంలా వినిపి. 
స్తుంది. పైగా గాయకుల్లో ఒకరు ప్రశ్నించటం, మరొకరు రెండో పా|తలా సమా 
ధానం చెప్పటం సనం వ సజసేకాం. 


వాళ్ళతో తానే దమ్మాయి కొడుకునని చెప్పి కొండయ్య తల్లి. దగ్గరకు! 
తీసుకుని వెళతాడు. అక్క, తమ్ములు కలుసుకున్న తీరు కూడ ఎంతో స. 
జంగా వుంది, 
“ఆక్క చినవాండ్లకు చదూ నేర్పినవా దమ్మాయి' ' 
ఆని తమ్ములు కుశల (పశ్నలేసినపుడు--- 
-- “చదువొచ్చు సాము రాదయ్య అని చెప్తుంది. ఇట్టా తమ నిత్య క జీవితంలో 
జరిగే వద్ధతికి వ్యతిరేకంగా పాడరు. 


లఘు వీరగాథల్లో స్త్రీ విలువలు శ్రీశ 


కొండయ్య, పాదుషా మీదకు యుద్దానికె శ్లే పాదుషా శరణు వేడుతాడు, 
శరణు కోరిన పాదుషాతో కొండయ్య. 


'నాదుడు నీవు వల్చనంటివి బాదుషా 
పొలు అన్నము [పమాణము చెయ్యి" క్‌ 
అంటే పాదుషా అట్లాగే బాస చేస్తాడు. ' 


ఈ విధంగా (పజల్లో వున్న నమ్మకాలనే పాడటం వల్ల [కోతలకు కథ 
పట్ట తాదాత్మ్యత పెరుగుతుంది. అదీగాక ఢిల్లి పాదుషా అంతటి వాడితో కూడ 
తొము నమ్మే (పమాణమే చేయించి తృప్తిపడ్డారు. 


ఆట్టాగే అనుముల (బహ్మారెడ్డి కథలో (బ్రహ్మారెడ్డి వ్యవసాయానికి పూను 
కునే సందర్భంలో జానపదుల నిత్య జీవితంలో జరిగే సంఘటనలే పాడారు. 


“ఎడ్డు వచ్చి (బహ్మా రెడ్డిని 
(బహ్మారెడ్డిని చుట బెటినాయి 
a ట్‌ ట్‌ 
. నాలుకతోనే నాక బట్టినాయి 
కడుపులనై నా తలలు బెట్టినొయి 
(బహ్మా రెడ్డి కిలకిల నవ్వే" 


ఇక్కడ ఒక రైతుక్తీ, అతనితో కలిసి పనిచేసే ఎద్దులకీ వుండే సన్నిహి 
తత్వాన్ని వర్ణించారు. ఎప్పుడూ వ్యవసాయం చేయని రెడ్డి కాపులతో. 


“కాపులార నాగళ్ళు గట్టరాండి 

నాకు వలపట ఎద్దు ఎరుక లేదు 

దావట ఎద్దు ఎరుక లేదు 

నాగండ్ల మీరు గట్టండయ్యా కాపులారా'? ఆని చెపాడు. 





9 9 
అలో లో 
శన శ 

ఉమ 


[లీ[లీ [లీ 


షా 
ఖా 
జూ 
వు ౧ 


గో 
“<4 
0 
యి 


గగ 


84 లఘు పీర గాథల్లో వ విలువలు 
ఇటా సహజమెన సంఘటనలే వీకగాథకి పాఠ్యాంళాలవుకాయి. 
రొ కొల 


శివుల జీవితాలకన్నా వీరి సాహిత్యంలో చాలా విభిన్నత కనిపిస్తుంది, 
టబ యఖ 
కానీ జానపదుల జీవితాలనే తమ సాహిత్యంలోనూ (పతిబింబింవ చేస్తారు. 


అందుకే పాడుతున్న ది వీరగాథ అయినప్పటికీ నాయకుడిని తాము న నమ్మిన 
పద్దతిలోనే వర్ణించారు. వీర గాథల్లో నాయకుడిని చితించిన తీరు గమనిద్దాం, 


నాయకుడు 


ఆలంకారికులు శిష్ట సాహిత్యంలో నాలుగు విధాలైన నాయకులను పేర్కొ 
న్నారు, 8 


ఈ విభజన జానపద సాహిత్యంలో కనపడదు. జానపదులు తాము వి? 
ష్టంగా భావించే లక్షణాలనే నాయకుడికి ఆపాదిస్తారు. అన్ని నాయక లక్షణాలూ 
ఉండవచ్చు లేదా అప్పుడ ప్పుడు స్‌ త. 


డా॥ నాయని కృష్ణకుమారి జానపద వవ నాయకులు మూడు 


రకాలుగా వుంటారని పేర్కొన్నారు. 9 


(i) కోరుకున్న కార్యసాధనకే కంకణం కట్టుకుని ఎన్ని ఒడుదుడుకు ల 
నైనా సహించి, చివరికి విజయము సాధించేవాడు ఒకటోరకం నాయకుడు. 
కొంభోజరాజు కథలోని అతని కొడుకు శరాబంది రాజుని ఈ రకం నాయకుడికి 
ఉదాహరణగా చెప్పారు. 


(11) రెండో రకం నాయకుడు తన మాట నిలుపుకోటానికి పరీక్షలనీ, 
కష్టాలనీ సహించి చివరకు బుధజనుల పశంస పొందుతాడు, కొర్మ్యాచర ణంలో 


వీర వైఖరిని దాల్చటం కూడ ఒక విధమైన వీరంగా వివరించి. శిష్టసాపహిత్యంలో 


Sess rss rrr rrr ఆ 

8. కూర్చరి _ గడియారము రామకృష్ణ శర్మ, దశరూపక సారము ___ 
“ధీరోదాత్తుడు, ధీరలలితుడు, ధీరోద్ధతుడు, ధీరళాంతుడు.' 

0. డా! నా॥! కృష్ణకుమారి, జానషద "గేయ గాథలు, పు. 264 నుండి 270. 


లఘు వీర గాథల్లో ర విలువలు 85 


హరిశ్చం [దోదంతము, జాన పద సాహిత్యంలో యీదెమ్మ కధలను ఉదాహర 
ణగా పేర్కాన్నారు. 


(111) మూడోరకం నాయకుడు తన శతువుపై పగతీర్చుకునే నిశ్చ 
యంలో పట్టుదలతో (శ్రమించి సాధించేవాడు. 


ఈ విభాగంలో దాదాపు చారి తక గాధలన్నీ చేరుతాయి. కాటమరాజు 
కథ, పల్నాటి వీరుల కథ, బొబ్బిలి యుద్దము, నల్బ సోమనాద్రి కథ, రాజా 
రామేశ్వరరావు కథ, సదాశివరెడ్డి కథ, దేసింగు రాజు కథ మొదలైనవి ఉదా 
వహారణలుగా (గ్రహించవచ్చు. చారిత్రక వ్యక్తులు నిజ జీవితంలో సామాన్య 
మానుష గుణాలు గలవారేయెనా, జానపదుని కల్పనలో వాళ్ళకు ఆతిమానువ 
శకు లాపాదించబడటం కనిపిస్తోంది. 


ఇక లార్డ్‌ రాగన్‌ (Lord Rag'an) “ది హీరో ఆఫ్‌ (వైడిషన్‌” అనే 
పుస్తకంలో నాయకుడి జీవితంలో జరిగే పదహారు సంఘటనలను నాలుగు వర్గా 
లుగా విభజించి, వివరించాడు. ఆవి (i) పుట్టుక (birth) (ii) యౌవ్యనం 
(youth), (iii) తిరుగు |పయాణం (Return) (iv) అధికమైన సంఘ 
టనలు (additioral events). 


ఈడిపన్‌ మొదలైన 14 మంది కథానాయకుల జీవిత చరిత్రలను పరి 
శీలించి, వన్‌ హాన్‌ ఈ నాలుగు వర్గాలుగా విభజించాడు.10 


ఈ విభజన విదేశీ జానపద కథలకు సంబంధించినవి. అయినా పీటిలో 
నాయకుడి పుట్టుక ధైర్య సాహసాలు, మరణం మొదలైనవి తెలుగు జానపద 
కథ్రానాయకుడికి కూడ వ ర్తిసాయన వచ్చు. 


తేలుగు జానపద సాహిత్యంలో వీరగాథా నాయకుడిని సాధారణంగా 
భగవంతుని వరం వల్ల జన్మించినట్టుగానే వర్ణించారు. సదాశివరెడ్డి కథలో. 


10. Lord Raglan the Hero of Tradition, P. 1498. 


$$ లఘు వీరగాథల్లో స్త్రీ విలువలు 


“కివ రంగమ్మ కన్న కొడుకు 

డాల్‌ బహాద్ధుకు శివారెడ్డి 

వేంక టేశ్వర్త వరము చేత 

కలిగినాడు శివారెడ్డి 11 అని శివా రెడ్డి వెంక టేశ్వర స్వామి వరం వల్ల 


ఆ 
పుట్టినట్లుగా వుంది. 


అట్లాగే బలుమూరు కొండయ్య కథలో. పి. రఘుపతిరావు, బలుమూరు 
దమ్మాయి సంతానం లేక ఒక కొడుకును తెచ్చి పెంచుకున్నారు. రఘువతి 
రావు ఒకరోజు అచ్చము పేట హనుమండి భ కుడయ్యాడు. అతనికి రంగారావు, 
యల్లారావు, లింగారావు, ఐలుమూరు కొండయ్య అనే నలుగురు కొడుకులు 
పుట్టారు. 


జలుమూరు కొండయ్యకి. _ 

“అనుమాండ్లకు వున్నరీతి వేలెడంత 

తోక వాలము"!? వుందిట. అంటే రఘువతిరావు హనుమంతుడి భక్తుడు 
కనుక కొండయ్యని హనుమంతుడి అంశతో పుట్టిన వాడుగా వర్ణించారు. అంత 
టితో తృప్తీ చెందని వీరగాథా గాయకులు కొండయ్యకి తోకని కూడ చేర్చారు, 


పర్వకాల మల్లారెడ్డి కథ జానపద ల్లోని థభ కి చాటే కథ. మల్లా రెడ్డి 
౧ 
పర్వతము మల్లికార్డునుడి దయతో పుట్టినట్టుగా వుంది.13 





11. డా॥ బి. రామరాజు & డా! నాయని కృష్ణకుమారి, జానపద గేయాలు _ 
సాంఘిక చరిత, పు £10. 

12. మై. ఊఉ. పు 296. 

18. 'వాండ్లకు లగ్నమైన యిరవై ఏండ్లక య్య తందానతాన 
పర్వతము మల్లిఖార్జునుడు చూచినడు 
చాల యతనికి [దవ్య మున్నదండి 
అతడు చసే ధనము యొవ్వరికివ్వడు 
ఇతనికి ఒక్క కొడుకును ఇచ్చేను” 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు ఓ 


గోపి రెడ్డి, రెడ్డిసాని దంపతుల భ క్రికి మెచ్చి మలిఖార్డునుడు “ఖర్ముని 
కడుపున ధర్మునిచ్చెను'. మల్లారెడ్డి మల్లిఖారునుడి వర వసాదుడని చెప్పటమేగాక 
“పుటుజడలతో వున్నడు మల్లన్న”1ఓ అని అతడిని ఒక జంగమ రూపంగా 

టె ళా 
వెరించాడు. ఏ దేవుడి వరంతో పుడితే ఆ దైవం రూపంగా నాయకుడిని వర్డిం 
చటం ఇక్కడ గమనించ వచ్చు. చేను కావలి కాస్తున్న మల్లారెడ్డి దగరకు 
అంటీ ౧ ౮. త్‌ 

పర్వతాల మల్రికార్డునుడు జంగ మయ్య రూపంలో భిక్షకు వస్తాడు. 


చేను ఒడ్డునున్న మూడు జొన్న కంకులు, రెండు దోసకాయలు కోసీ 
మల్టారెడ్డి భిక్ష ఇవ్వటానికి వస్తాడు. 


ఆప్పుడు 
“నీవు భక్తుడవెతె జోలెనిండు కదరా'!5్‌ అని జంగమయ్య అంటాడు. 


“జోలెలో బిక్షము వేసినాడు తందాన తాన 
జోలెనిండి బైటికి వెళ్ళినాది i 
ఎంత పరమ భక్తుడవు కుమారా ,,16 


కేవలం మూడు కంకులతోను, రెండు చోసకాయలతోను జోలెనిండట 
మన్నది అతిశయోక్తిగానే కనిపిస్తుంది. కానీ ఈ కథా, నాయకుడైన మల్లారెడ్డి ' 
భక్తుడు కనుక జంగమయ్య అతని భిక్షతో తృప్తి చెందాడని భావించవచ్చు. 
అంటె నాయకుడు భగవంతుడి వరంగానే చితించ బడ్డాడు. 


నాయకుడికి ఇచ్చినంత (ప్రాధాన్యత నాయికకు ఇచ్చినట్టు కనబడదు, 
అందుకే అనుముల |బహ్మోరెడ్డి కథలో తంగెడాపురం మాసిరెడ్డి, మల్లికాదేవిలకు 
ఆడపిల్ల పుట్టినట్టు చెప్పారే కానీ నాయకుడైన (బ్రహ్మోరెడ్డిని చి(త్రించినంత 
(పాధాన్యతతో చి(తించ లేదు. 





14. పె 4. పు. 265 
15. పె. ఉ. పు, 272 
16. పె. ఊఉ 


88 లఘు వీర గాథల్లో స్రీ విలువలు 


“రాజ కడుపునా సంతు లేదు నాయనా 

కోటి పుణ్యంబు సెయ్యంగా 

మొక్కని రాతికి మొక్కంగా 

చెయ్యని పూజలు చెయ్యంగా 

ఒక్కటే బిడ్డ పుట్టెను నాయనా 

౬ ల 17 

రాజు కడుపునా బిడ్డ పుపినయ్యా 

అని నాయిక పుట్టుకను వర్షించారు. కానీ ఆమె తన కంటూ (ప్రత్యేకమైన 
వ్యక్తిత్వాన్ని ఎక్కడా [పదర్శించినట్లు కన౭డదు. భర్త వ్యవసాయం చేస్తే 
తాను ఇంటి దగ్గరుండి పేడ చేస్తాననీ, 


“మగనికి వంట జేసుకోని గంప లోపల బెట్టుకోని 
మగనికి అంబలి గొంచపోతనయ్యాా' 18 


అని తం|డికి చెబుతుంది. అంటే నాయకుడికి అనుకూలంగానే తన అభిరుచులను 
మార్చుకుంటూ జీవితం గడపటానికి సిద్ధపడుతుంది. 


భగవంతుని వరం వల్ల పుట్టిన స్రీ అయినా రాజకుమారై అయినా, 
మామూలు స్త్రీ లాగే పిడికలు చేయాలి. కాని పురుషుడు అట్టా పుడితే మాత్రం ఆ 
నాయకుడి పుటుకను వర్తించటమే కాక నాయకుడికి అద్బష్ష రేఖలు వున్నట్లుగా 
ట్‌ ణి టి ౧ 
పాడుతారు. 


“అయిదు రేఖలు కల్పవాడ 


పట్నములో భేషయినవాడు' 19 
అని సదాశివరెడిని వరించారు. 
a ణి 





17. పె ఉ. పు, 421 
18. పై, ఊఉ. పు. 489. 
౨ అర్య 
19. వ ఊఉ, పు, 210 





లఘు వీరగాథలో స్రీ విలువలు 89 
గా 


అట్టాగే నల్హ సోమనా,దిని_- 

“కృష్ణరూపు కలవాడు రాజు 

పుట్టు తిరుమణి క ల్లవాడు రొజు 

భీమ రూపము కల్లవాడు రాజు 

అయిదు రేఖలు కల్రవాడు రాజు'*0 అనీ చాలా అదృష్ట జాతకుడిగా 
వర్షించారు. నల్ల సోమనా(ది తల్లిని కూడ అదృష్ట జాతకురాలిగానే వర్తించారు. 
ఆమె రజస్యరాలైన వేళా విశేషం వల్లి భరకి సంపద కలిసి వచ్చినట్టు చెప్పారు. 
కానీ ఎక్కడా ఆమెకి రేఖలు, పద్మాలు వున్నట్టు చెప్పలేదు. అంటే స్రీవరమైన 
అదృష్టం పరిగణనలోకి రాదనుకోవాలి. 


అట్లాగే వీరవనిత గున్నమ్మ కథలో గున్నమ్మని ఎంతో సాహసవంతు 
రాలిగా చెప్పారు. కానీ వీరుడికీ, నాయకుడికి పర్షించే అరచేతిలో పద్మ రేఖలు, 
వీపున వింజామరలు, పుట్టుకతోనే తిరుమణి మొదలై న చిహ్నాలేవీ చెప్పలేదు. 


ఈ గాథలో చివరకు నాయకుడు నల్లగా ఉండటం కూడ ఒక అదృష్టం 
గానే భావించారు. 


రాజా రామేశ్వర రావుని 

“డ్రవ్షరూపు కల్చవాడు ముల్లుక టై చేతులవుంచె 

మూడునూర్త మంది ఆనరు యెడమ చేతి 

ఢాలు[కింద. ఏడు నూర్హ ఫౌజు ఆగదు'?! అని నల్లరంగుని కృష్ణుడి 
రూపంగా చెప్పారు. 


కన్య పెళ్ళి విషయంలో పెళ్ళికొడుకు సంగతి వచ్చేసరికి అబ్బాయికి 
అందం అక్క ర్లైదనుకుంటారు కానీ అమ్మాయి విషయానికొచ్చేసరికి అట్లా 
అనుకోరు. అమ్మాయి మౌా[తం ఎర్రనిదై, సర్వ సౌందర్యరాశి, సుగుణరా, 
విద్యావంతురాలు, ధనికురాలయి వుండాలని అనుకుంటారు. పురుషుడి అద్భ 





20. 
21, 


న్‌ 
అ = 
య రో 


. 4. 
, ఊ. 


fre 


వ్షంలో ఒక భాగంగా చెప్పే నల్టరంగు శ్రీ విషయాని కొచ్చేసరికి కారువూ 
రౌతుందన్నమాట. అది ఆ ఆమ్మాయి పాలిట దురదృష్టమే అవుతుంది. 


పైగా ఆ రంగుని జానపదులు తాము కొలిచే భగవంతుడైన కృష్ణుడితో పోల 


కోవటం మరో విశేషం. 


బలుమూరు కొండయ, కథలో. 
అతని సవతి అన్న అయిన మల్హయ్యని. 
(ap) 


“కుడి కంటిలో కుడుపు రేఖ 

ఎడప కంటిలో వక చకము 

బొడ్డున మాణిక్యము ఉన్నది 

చిటికన వేళ్ళలలో చింతామణి రేఖ ఉన్నది 

అరికాళ్ళున తామర పద్మము ఉన్నది 

అరిచేతిలో వైకుంఠము ఉన్నది 

ఇన్ని రేఖలు కలవాడు 

ఎజ్జిగొల్ల కాఖి మల్రయ్య:' 22 అని అతని అదృష్ట జాతకాన్ని ఛితీందారు. 


అనుముల (బహ్మో రెడ్డి కథలో మాసిరెడ్డికి కూతురు పుట్టిన గడియ వర్ణ. 
నక్ష(త్రం మంచిదని చెప్పారు. కానీ ఆమెకు కూడ నాయకుడికి వివరించిన ' 
పద్మాలు, రేఖలు, మాణిక్యాలు మొదలై నవి చెప్పలేదు. పైగా ఆమెకి పెళ్ళిచేసి 


ఒకరింటికిస్తే ఆమె తండి రాజ్యానికే నష్టం అని చెప్పారు. అయినా ఏ రాజూ 


తన కొడుకుని ఇల్లరికం ఇవ్వటానికి ఒప్పుకోలేదు. అదే అదృష్టం ఒక పురు | 


మడికి వుందని చెప్తే వెంటనే ఆతని పెళ్ళి జరిగిపోతుంది. అంటే స్రీ పేదరాలైనా,. 


మధ్య తరగతి కుటుంబంలోనిదై నా' ఎక్కువ భాగ్యవంతురాలై నా, అద్భన్షవంతు . 
రాలిగా చెప్పినా దురదృష్టవంతురాలిగా పేర్కొన్నాగానీ ఆమెకి పెళ్ళి జరగటం .. 
కష్టమే ననుకోవాలి. ఎన్నో రాజ్యాలు తిరిగితేగానీ మాసిరెడ్డి కూతురికి వరుడు 
దొరకలేదు. చివరకు చెన్నారెడ్డి తన మాట (ప్రకారం కొడుకైన. దైహ్మో రెడ్డిని ' 


ఇల్లరికం పంపటానికి కపి కుంటాడు? 


{ 
ట్ట 
॥ - ' ప 
a 
. + 
TITRE i + 
i 
ళీ 


22. పై ఉ, పు, 286, 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు 41 


చర్మం మీద గీతలు, పద్మాకారపు గీతలు వుండటం సహజమే, కానీ. 
ఆ గీతల్ని అదృష్టంతో లంకె పెట్టడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. 


ఈ విధంగా లఘు వీరగాథా నిర్మాణంలో నాయకుడిని (పాధాన్యతతో 
చి[తించటం ఓక ముఖ్యాంశ ౦గా భావించవచ్చు. 


ఇక వీరగాథా నిర్మాణంలో కథాంకాల్ని బట్లి వర్ణనలు వుంటాయి. కథా 
సందర్భాన్ని బిట్టే సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు ఉప యోగిస్తుంటారు. 


జాతీయాలు లేదా నానుడులు 


శిష్ట సాహిత్యంలో ఆలంకారొలు, సమాసొలు వుంటాయి, కానీ, జాన 
పదులు నిత్యం వువయోగించే భాషలోని పదసముదాయలే జానపద సాహిత్యానికి 


ఆలంకారాొలు. 


“సాంఘీక జీవితంలో మార్పులు సంభవించినపుడు, ఇతరులతో సంబం 
ధములధికమైనప్పుడు, (కొత్త విషయములు దిగుమకియెన ప్పుడు ఇది వరకున్న 
భాష చాలదు'?ో అనీ, - 


“ పతిభావంతుడగు కవి చేతిలో అనేక శబ్దము లవతరించును. [ప్రవాహ 
మున వానికి సాధుత్వమేర్చడి జాశీయ సంపదగా మారును'శి4 అనీ డా॥ బి, రామ 
రాజు జాతీయాలు ఏర్పడటాన్ని వివరించారు. సందర్భాలను బట్టి, (పాంతాలను 
బట్టి, (పజలు వువయోగించే వింత స మ జాతీయాలు "లేదా నానుడులు 
అనవచ్చు. 


“వ్య క్రి గానీ, మాండలికం గానీ, ఒక భాష గానీ వింతగా గుర్తించే ఏ 
రూపమైనా వ్య కీకరణమైనా అది జాతీయమౌతుంది. జాతీయాలు తరుచుగా రూప 
కొలం- కారాల నుండీ పుడుతాయి' శక్‌ 


98. డా॥ వీ. రామరాజు, తె.జొ.గే సా, పు, ౭౧౨ (712). 
24. పె. ఉ. పు. ౭౧౩ (718). 


25 Any form of expression identifiable as peculiar 
to a language, dialect or individual. Idioms often 
criginate in Metaphotical or క కుదరాలి expr- 
ssions, 

—Galahad Book - The new College నలత ల 
P. 449. 


49 లఘు పీర గాథల్లో స్రీ విలువలు 


అంటే ఆయా ప్రాంతాలను బట్టీ ఆయా భాషా మాండలికాల్లో మామూలు 
పదాల కన్నా వింతగా, విశివ్షంగా కనిపించే పదాల సముదాయాలను జాతీయా 
అనవచ్చు. (పజల నోళ్ళలో నానుతుండే పదాలు అవడం వల్ల శాస్తుడ్షలు! 
అయ్యాయి అనుకునే అవకాశ ముంది. 


సదాశివరెడ్డి కథలో 


తెల్లదొరలు రెడ్డిని చూడటానికి వస్తారు. అప్పుడు వల్లి బహదురు తెల్ల 
దొరల దగ్గర మైదు జద్దాలున్నాయనీ, వాళ్ళ దగ్గరకెళ్ళవద్దనీ వారిస్తాడు. ఆ 

౧ ఊలు. (a) ణి ౧ అంటి 
మాటలకు రెడ్డి కోపంగా--- 


“నీవు ఎంత పిరికి వాడవయ్యా 
నరునికి నరుడు బెదురుతాడు'2$ అంటాడు. 


అంటే కేవలం పిరికితనం కాకపోతే ఒక మనిషి మరో మనిషికి భయపడు 
తాడా? అని అడగడం ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఒక పలుకుబడి. మనిషి 
ఇతర జంతువు లనో, [కూరమృగాలనో చూసి భయపడటమన్నది సాధారణ 
విషయమే. కానీ మరో మనిషికే భయపడనక్కరలేదని చెపాడు. 


దుష్టుడైన నరుడు విషజంతువులకన్న హానికర మైనవాడు, అయినప్పటికీ 
అటువంటి తెల్పదొరలకు భయపడ నవసరంలేదనీ, తాను వాళ్ళను జయిస్తాననీ 
రెడ్డి వల్లి బవాదురుకు ధైర్యం చెబుతాడు. ఇంత విశాలమైన భావాన్ని వీరగాథా 
గాయకుడు ఈ ఒక్క చరణంలో ఇమిడ్చి పాడటం [గహించాలి. 


వాల్లి మవాద్దురు-మాటలు వినకుండ తెల్పదొరలతో యుద్ధానికి వెళ్ళిన 
రెడ్డిపై మైదు జాబు వేసారు. ఆ జాబును తెలియకుండ రెడ్డి తీసాడు. 


ప. ls es 
26. డా॥ బి. రామరాజు & డా॥ నా. కృష్ణకుమారి, జా, గే. సాం. ఛీ, 
పు 280. 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు 48 


“అతడు మూడవ వంకి చదివినాడు 
రెడ్డికి ఎరు మరు అయ్యెనయ్యా 

a ళా ౧ 
తనవోరి మీద మచ్చిక లేదు అతనికి' 27 


మెదు జాబు చదివేసరికి రెడ్డికి అంతా అయోమయంగా అనిపించ 
సాగిందని దీని భావం. దాదాపు పూర్వ స్మృతి కోల్పోయి, తనవాళ్ళంచే ఇష్టం 
సోయింది. ఇటువంటి పలుకుబడులను (పయోగించి కథ చెప్పటంవల్ల [ పేక్షకు 
|లకు సులభంగా ఆ కథాంశాలు బోధపడే అవకాశముంది. 


నల్ల సోమనా[ది కథలో 


అతని తల్లి కేశమ్మ రజస్వరాలై న తర్వాత సంపదలు ఎక్కువగా 
, కలిగాయని చెపే ప్పె | సందర్భంలో- 


“సన్న పేళ్ళ గమ్మికి గౌడి ఆర్గలే కలిగినవి'£8 


అనే సంకేతాలతో చెప్పారు. జానపదులు తమ సాహిత్యంలో ఎక్కువగా ఉపయో 
'గించే గుమ్మడికాయ పరంగానే ఇక్కడ సంపదకు సంకేతం చెప్పటం గమ 


| నించవచ్చు. 


fi 
క 
|. 


| 


రాజా క కథలో. 


“ఏనుగ నోటిలో చెజకు వున్నదయ్య'?9 అన్న ఒక నానుడి కనిపిస్తోంది. 
' రాజా రామేశ్య రరావు ఇంగ్లీషు చదువు నేర్చుకో వటానికి చెన్నపట్నంకి బయలు 
| దేరాడు, దారిలో శ్రీరంగం చెబువుతెగి నీళ్ళన్నీ ఖాళీ అయ్యాయి. అప్పుడు 
| తాలందౌలా, నిస్సలు దారుని పిలిచి పాతవాళ్ళను మార్చి, కొ త్రవాళ్ళని నియ 
'మించమని 4 త్రర్వులు జారీ చేస్తాడు. కొలువు పోగొట్టుకున్న వాళ్ళు తమ అప్పులు 





:27, పై, ఊఉ. పు. 281 

28, పె, ఉ పు, 149. 

'29. పె, ఉ, పు 204, 
| ళా 


A] 
J 
a 


44 లఘు వీర గాథల్లో స్రీ విలువలు 


తిరిగి ఇమ్మసీ, తమ వూరు వెళ్ళి పోతామని అడిగినా ఫలితం లేకపోయింది. 
ఆ సమయంలో వాళ్ళు తాలందౌలా కిచ్చిన పైకం ఏనుగు నోబ్లోవున్న చెబుకుతో 
సమానమని భావిస్తారు. అంటే ఇంక ఆ పైకం తిరిగి రాదనే అర్థంలో ఈ నాను 
డిని ప్రయోగించారు. ఆ చెజుకును ఏనుగు ఏ విధంగా దిగ న 
తాలందౌల కూడ ఆ డబ్బును స్వాహా చేయక మానడని భాపం. 


ఇట్టాగే బలమూరు కొండయ్య కథలో. 
శ రకము అన్న వారికీ మరణము లేదు' 80 


అనే లోకో కి కనిపిస్తోంది. కొండయ్య తం[డిని చంపినవాళ్ళ మీదకు యుద్దానికి 
ఢిల్లీ వెళాడు. ఢిల్లీ పాదుషా కొండయ్య పేరు వినగానే భయపడి, శరణు కోరు 
లాడు. ఆ సందర్భంలో బలుమూరు కొండయ్య శరణు కోరిన వాళ్ళకి మరణం 
లేదని ధైర్యం చెప్పి ఎత్తిన ఆయుధాన్ని వేనక్కు తీసుకుంటాడు. శరణు కోరి 
వచ్చిన భయంకర శ తువునై నా కాపాడాలనే హిందూమత ధర్మాన్ని ఈ చరణ, 
౦లో చూడవచ్చు. తన తండి మరణానికి కారకులై న వాళ్ళని చంపాలనే అవే: 
శంలో, కోపో దేకాలలో వున్నప్పటికీ కొండయ్య శరణుకోరెన పాదుషాకి అభయ 
మిచ్చాడు. 

జానపదుల సాహిత్యము, జీవితాలు వేరువేరు కావు. తమ నిత్యజీవితాల్లో 
ఏ పలుకబడులను వువయోగిస్తారో అవే వాళ్ళ సాహిత్యాల్లో నూ (పతిబింబిస్తుం | | 
టాయి. అందుకే శిషులు తమ హహిత్యంలో (పయోగించటానికి వెనుకాడే పదా! 
లను జానపద సాహిత్యంలో చూడగలుగుతాం. 


పర్వతాల మల్లా రెడ్డి కథలో. 
మల్లారెడ్డి తల్రి కొడుకును 

“మీ తం|డి నిన్ను కొపైక మల్పయ్య 
మీ తండి నోట్ల చక్కెర పొయ్యగదరా 
వీ తండి మీద పూలవాన కురువి81 





80. 
81 y 


త్‌ 
గి 
రా 


* డీ, 


. ఊ. పు. 277. 


లో 


fe [లీ 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు 45 


పిసినారి ఆయిన గోపిరెడ్డి తన కొడుకైన మల్లారెడ్డిని దానధర్మాలుచేస్తున్నా 
డన్న కోపంతో నరికేస్తాడు. కానీ పర్వతాల. మల్టిభార్షునుడు మళ్ళీ బతికించాడని 
' తెలుసుకున్న గోషిరెడ్డి కొడుకును మళ్ళీ చంపాలని అతని తల్లి దగ్గరకు పిలువు 
మని చెపాడు. ఆ సందర్భంలో తల్లే కొడుకును చేరపిలుస్తూ ఈ మాటలంటుంది. 
. తండి; తన కొదుకును చంపినా గానీ అతడి నోట్లో చక్కార పోయ్యాలనీ, 
అతడిమీద పూలవాన కురువాలని అంటుంది. ఆంటే ఆమెకు కూడ దానధర్మాలు 
కిట్టవనే అనుకోవాలి, 


కొడుకును చేరపిలిచి, ఆకలిదప్పులవుకున్నాయేమో అని లాలనగా అడుగు 
' తూనే అంబలికో సం దోసిలి చాపిన కొడుకును జుట్టుపట్టి, తండ్రికి అప్పగించి, 


. చంపిసుంది. 
" లీ 


అనుముల (బహ్మో రెడ్డి కథలో ఒ 
“పాలలో నెయ్యి హోసినటు 
రా లు 
తుపాకి గుండు వెటినటు 
ట (౮ 
బండికి శిలదాపినట్లు 
శేరు బలాలు గలిసి వచ్చెనాయనా' 88 


అన్న పలుకుబబడి కనిపిస్తోంది. 


| తంగెడాపుఠరం మాసి రెడ్డి తన కూతురికి ఇల్లరికం అల్లుడిని వెతకడానికి మనుమ 
"లను పంపుతాడు, చివరకు చెన్నారెడ్డి కొడుకైన (బహ్మో రెడ్డి జాతకంతో ఆమె 
: జాతకం కలుస్తుంది. . వాళ్ళిద్దరి జాతకాలు కలవటాన్ని వీరగాథా గాయకుడు 
| చక్కని పోలికతో చెప్పాడు. పాలలో నెయ్యి పోసినట్లు, తుపాకిలో గుండు పెట్టి 
నట్టు, బండికి శీల (మేకు) పెట్టినట్టు కలిసాయట, జానపదులు నిత్యవ్యవహా రంలో 
వాడే వస్తువులతోనే ఈ పోలికలు చెప్పటం గమనించాలి, రైతు పండించే వంటల 
. రవాణాకు బండి ఒక ముఖ్య సాధఫం. ఆ బండి నిర్మాణంలో కీలకమైన పాత 
+ శిల లేదా మేకుదే అని చెప్పాలి, అందుకే బండికి శిలను అమర్చినంత. సవా 
_ జంగా పెళ్ళికూతురు, పెళ్ళి కొడుకుల జాతక చ(క్రాలు కలిసాయని చెప్పారు. 





లలి పై ఉ. పు, కలి? 


46 లఘు వీరగాథల్లో స్రీ విలువలు 


మాసి రెడ్డి అల్లుడితో రాజ్యమేలమని చెబుతాడు, ఆ మాటలకు (బహ్మా రెడ్డి. 


“కాప్రోనికి దొరతన మేలా 
కలువార కొడవలి ఉంటే 

రెండు ఎద్దులూ కొడీ ఉంటే 
దున్నుకోని బతుకా జెల్లుమామా"”' 98 


అని చెప్పిన సమాధానంలో జానపదులు వుపయోగించే నానుడులు స్పష్టంగా కని 
పిస్తున్నాయి, కాపు కులంలో పుట్టిన రెతుకు రాజ్యపాలన వద్దనీ వ్యవసాయమే 
మంచిదనీ (బహ్మారెడ్డి చెబుతాడు. అందుకే రెతుకు సంబంధించిన రెండు ఎద్దులు, 
నాగలి, కొడవలి వుంటే హాయిగా బతకవచ్చని తన మామకి నచ్చ చెబుతాడు. 


చివరకు (బహ్మారెడ్డి మామ అనుమతితో, వ్యవసాయానికి కావల్సిన 
విత్తనాలు తేవడానికి నాగలోకానికి బయలు దేగుతాడు. నాగబళ్ళు తయారు చేసు. 


కుని పయాణమవుతూ శెలవు తీసుకుంటాడు. 
ఆ సందర్భంలో (బహ్మా రెడ్డికి వీడ్కోలు చెబుతూ మాసిరెడ్డి_ 
“కశామాన పొయ్యి నువ్వు 
లాభాన దిరిగిరా నాయనా'శి4 అంటాడు. 


ఏదెనా ఒక కార్యం తలపెట్టి బయలుదేరు సమయంలో కేమంగా వెళ్ళి లాభంగా 
తిరిగిరా' అన్న నానుడి శిష్టుల్లో కనిపిస్తుంది. దీని (ప్రతి రూపమే పైన చెప్పిన 
పలుకు ఐడి, కార్యార్గ మై వెళున్న వాళ్ళ పని విజయవంతం అవ్వాలని చెప్పే 
శుభాకాంక్ష సందేశ మిది, 

ఈ విధంగా లఘు వీరగాథా నిర్మాణంలో పాఠ్యంతో పాటు నాయకుని 
పాత మలిచిన తీరు, జాతీయాలు వాడుకున్న పద్ధతి (ప్రాముఖ్యత వపిస్తాయి. 
ఈ కథాంళాలన్నీ చేరితేనే ఆ వీరగాథా నిర్మాణం సంపూర్ణ స్వరూపం పొందు 
తుందని చెప్పవచ్చు. 


ఈ విధంగా నిర్మించబడ్డ లఘు వీరగాథల్లో స్రీ విలువల్ని ఎంతవరకు 
(పతిపాదించగలమో రానున్న (ప్రకరణంలో రెండు భాగాల్లో పరిశీలిద్దాం, 


ననన సజం 


88. ఊఉ. పు. 429. 
లిక, ఊఉ, పు. 4484. 


పె, 
పే, 


న న 


. ఆదాల. లా! 


మూడో [ప్రకరణం 


'లఘు విర గాథల్లో స్త్రీ విలువలు 


ఒకటో భాగం 
(పాొచీన సమాజం = స్రీ 


లఘు వీర గాథల్లో స్రీ విలువల్ని పరిశీలించే ముందు (పాచీన దశ నుండి 
స్రీకి వున్న స్థానం, ఆది [కమ పరిణామం చెందిన విధానం సాహిత్యాధారంగా 
తెలుసుకుందాం. 


కొందరు వ్యక్తులు లేదా కొన్ని కుటుంబాలు కలిసి ఏర్పడ్డ సమాహార 
రూపమే సమాజం. 


మానవుడు వేటాడుతూ సంచార జీవనంతో పొట్ట పోసుకునే ఆతి (పాచీన 
దశలో స్రీ అతనితో సమానంగా పాటుపడేది, 

“వేద కాలం (కీ. పూ. 2500 _ 2000) స్తీం పాలిట స్వర్ణయుగం 
అంటారు, స్రీలను కూడ మనుష్యులుగా గుర్తించి, వాళ్ళ హక్కులకు (పాధాన్యత 
ఇచ్చారు. స్రీలు వంటింటికే పరిమితం కాకుండా పురుషుడితో సమానంగా 
సామాజిక హోదా పొందారు. మతపరమైన |క్రతువుల్ణో సైకం పాల్గొనేవారు. 
(క్రమంగా ఆర్యులు సీర నివాసా లేర్పరుచుకుని అనార్యులై న స్త్రీలను పెళ్ళి 
చేసుకున్నారు. వీళ్ళకు ఆర్యుల మంత తం తాలు తెలియక పోవడంతో యజ్ఞ 
యాగాది |క్రతువుల్లో తమ భర్తలకు సహాయం చేయలేకపోయారు. ఈ లోపాల 
వల స్రీలు కర్మలు చేయడానికి వనికిరారని మత గురువులు తీర్మానించారు.! 


నలత ద లలా దాలు. 

1. Jessie B Tellis Nayak, Indian womanhocd then 
ard Now = De 18, 

2. Ibid 9. 20. 


i868 లఘు వీరగాథల్లో స్రీ విలువలు 


పురుషాధిక్య భావన అధికమై మాతృ స్వామిక వ్యవస్థ నుండి (క్రమంగా స్త్రీ 
సమాజంలో పురుషుకె కన్నా తక్కువ స్థానం పొందసాగింది. 


లఘు వీ గాథలు ఎక్కువగా మధ్య యుగాలకు చెందిన కథలు, అందు కే 
వేద కాలం నుండి మధ్య యుగాలవరకు సమాజంలో స్రీ స్థానాన్ని తెలుసుకో వ 
డానికి ఆయా కాలాల సాహిత్యాల ఆధారంగా పరిశీలించడం అవసరం. 


బుగ్వేదకాలంలో స్తీ అన్ని విషయాల్లో పురువు!తో సమానంగా కని 
పిస్తుంది జీవితాంతం ఒకే పురుషుడితో స్రీ సంబంధం కలిగి వుండాలన్న 
నియమం లేదు. భర్త మరణించినపుడుగానీ, ఇష్టం లేనపుడుగాసీ మరొక పురు 
మడితో ఆమె సంబంధం పెట్టుకో వచ్చనే వెవాహిక, లె ంగిక స్వేచ్చ వేదకాలంలో 
కనిపిస్తోంది. కి 


మను స్మృతి [ప్రకారం స్రీకి భ రేదెవం. అతడిని ఎటి వరిసితులో 
వదలకూడదు. కానీ అవిధేయుంాలై న భార్యను అతడు విడిచి పెట్టవచుక్చొ 4 
అంటే మను స్మృతిలో పురుషాధిక్యతే చెప్పబడ్డదె. 


ఇక రామాయణంలో సీతని పూర్తిగా పితృసతాక యుగానికి (పతినిధిగా 
భావించవచ్చు. పాకి|వత్యం, ధర్మాల ముసుగులో భర్త వల్ల వచ్చిన కష్టాలన్నిటినీ 
ఓర్పుగా సహించింది. పురుషాధిక్య సమాజంలో న్ర్రీని సహనశీలిగా భూదేవితో 
పోల్చి తమకు కావలసిన పనులు చేయించుకున్నారు. భర్త కోసమే అన్ని 
కష్టా అనుభవించిన సీతని చివరకు పాతివ్రత్య నిరూపణ కోసం అగ్నిపరీక్ష 
చేయిస్తాడు రాముడు. అతని ఆధిక్యతని శిరసావహించిన సీత పతి వతగా 
(పథ్యాతి గాంచటం సహజమే. 


8. ఇ. వం సామాజిక పరిణామ మంలో భారత మహిళ, 
sll 
4, న. Tellis Nayak, Indian Womanhood Then 
ard Now, వే. 24, 


లఘు వీరగొథల్లో స్రీ విలువలు 49 


మహాభారతంలో ,దౌపదిని ధర్మరాజు జూదంలో ఓడిపోతాడు. ఆతడి 
అధికొరానుసారం కౌరవులు చేసిన అవమానాలను సహించింది. కానీ కురుక్నే(త 
సం[గామానికి ఆమె కారకురాలైంది. సుకుమార, రూప లావణ్యవతిగానే గాక 
[దౌపదిని సాహసురాలిగా, ప్రతీకార వాంఛా స్వరూపిణిగా, రొ_్రమూడ్తి 6 గా కూడ 


గు రించవచ్చు. 


రామాయణ కాలంలో పురుషాధిక్యతకు తలవంచి తనకి తానే బలయి 
భూగర్భ (ప్రవేశం చేసింది సీత, కానీ భారత కాలానికి తన కష్టాలకు కారకులై న 
కౌరవుల అంతం చూసేవరకు ని|దపోలేదు [దౌవది. అంటే రామాయణ కాలం 
నాటీ న్రీకన్నా మహాభారత కాలంనాటి స్రీ పురుషాధిక్య సమాజంలోని అధర్మాన్ని 
ఎదిరించే మనోధై ర్యంతో పరిణామం చెందినట్లుగా చెప్పవచ్చు. 


కీ.శ. 14.16 శ తాబ్దాల శ్రీనాథయుగం నుండీ డీ 18.10 శతాబ్దాల 
క్షీణ (పబంధయుగం వరకు ఉన్న మధ్యకాలాన్ని మధ్యయుగంగా సాహిత్య 
చరిత్రలో పరిగణించారు.క ఈ కాలపు సాహిత్యాలకు పరిశీలిస్తే స్తీ బావ్యా 
సౌందర్య వర్జనతే ఎక్కువ (ప్రాధాన్యత వున్నట్లు గమనించవచ్చు. ముఖ్యంగా 
[పబంధయుగ , క్షీణ పబంధయుగ సాపాత్యాల్లో స్త్రీని కేవలం విలాస వస్తువుగా 
అంగాంగ వర్గన చేసారు. కేవలం పురుషుడి ఆనందానికి సృజించిన ఆట 
బొమ్మలా మలిచారు, అంటే స్త్రీకి _పత్మేకమైన వ్య క్రిత్వం అంటూ లేకుండ 
ఆమెని అన్ని విధాల పురుషుడిని సంతోషపరిచే సాధనంగానే పరిగణించారు. 


ఆ తర్వాత ఆధునిక యుగంలో స్త్రీని ఎట్టా చ్మితించారో చూద్దాం, 


సాహిత్య చరిత్రలో అధునిక యుగం |క్రీ.ళ. 1875 నుండి (ప్రారంభ 
మెంది. [పారంభంలో భావకవులు న్రీహృదయ గత|పేమకీ, స్నేహానికీ [ప్రాధా 





"ల్‌. డా॥జి, నాగయ్య, తెలుగు mee సమీక్ష, మొదటి సంపుటము. 


పు. 15. 
6, Ibid. పు. 15. 


[75.4 


60. లఘు పీరగాథల్లో స్రీ విలువలు 


న్యత ఇచ్చారు. (ప్రకృతితో స్త్రీని మేళవించి కవితలల్లారు. ఈ కవితల్లో ఎక్టువ 
శాతం పురుషుడు తన ఆనందంకోసం రాసుకున్నవే. అంటే ఇక్కడకూడ స్త్రీ 
పురమడికి సంతోషం కలిగించడానికే ఉపయోగపడ్డది. భావకవుల వృాదయా 
వేదనపై'విసుగు, తిరుగుబాటు ప్రదర్శిస్తూ తర్వాత అభ్యుదయ కవిత్వం 
వచ్చింది. కేవలం స్రీ సౌందర్యోపాసనే గాక సంఘంలో స్రీ ఆఅసలై న దీనస్థితిని 
అభ్యుదయ కవులు వివరించారు.? ఇక్కడ స్రీ నిజస్థితిని పురుషుడు ఆర్థం చేసు 
కునే (పయత్నాలు [పారంభించాడనుకో వచ్చు. ఇట్టా కేవలం సాహిత్యప రంగానే 
కొక ఆధునిక సమాజంలో స్రీ స్థాన మేమిటో గమనిద్దాం, 


ఆధునిక సమాజం -స్ట్రీ 


19 వ శతాబ్దంలో ఆనకట్టల నిర్మాణంవల్ల చదువుకున్న మధ్య తరగతి 
'వరం పెరిగింది. స్త్రీలు కూడ విద్యావంతులయ్యారు. అచ్చుయం [తంవల్ల 
న ౧ | మ స 
పుస్తకాలు తయారై పాఠకులు చదువుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా 

యాంత్రిక, పత్రిక, విజ్ఞాన సాధనాలు శ్రీ మీద కూడ (ప్రభావం చూపించాయి. 

ప్యతికలు, రేడియో. దూరదర్శిని సాధనాలవల్హ ఈ నాటికి స్త్రీకి (పపంచంలో 
నలుమూలలా జరిగే సంఘటనలు తాను వున్న చోటునుండే తెలుసుకునే అవకా 
శాలు ఎక్కువగా వున్నాయి. ఆధునిక స్త్రీలో పితృస్వామిక వ్యవస్థవట్ట, పురుషా 

_ ధిక్యతపట్ల విముఖత కమంగా (పొరంభమయింది. తనపై వున్న అణచివేతను 
మొదటి నుండి ఏదో రకంగా ఎదురిస్తూనే వుంది. వ్యక్తిగతమైన ఈ తిరుగు 

బాటు సామూహికంగా మారడానికి చాలా కాలం పట్టింది, ఈ విధంగా 20 వ 

శ తాబ్దంలో పితృస్వామిక వ్యవస్థలో స్రీ స్వేచ్చ వ్యతిరేకోద్యమం మీద వచ్చిన 

'తిరుగువాటే స్తే విముక్తి ఉద్యమం లేదా ఫెమినిజం. ఫలితంగా స్త్రీలు కేవలం 

| ఇంటిపని, పిల్లల పోషణల గురించిన ఆలోచనలకే తమ మెధాళ కిని పరిమితం 

“5 -§ తి ఖో 
చెయ్యడంలేదు. ఎమ, స్నేహం, లైంగికత, ఆర్థిక స్థిరత్వ, సమానతల 


——— | 
7. లీల్రీ, మహాప్రస్థానం: భికువర్షీయసి _ పు, 44, కవితా ఓ కవితా. 
పులికి, 


8, ఓల్గా, ఫెమినిజం అంటే? “ఉదయంి దినవ తిక 28_5_83 వ్యాసం 
ఆధారంగా. 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు 51 


సరించి ఆలోచించి, సరైన అవగావానల కోసం (ప్రయత్నిస్తున్నారు. ఈ 
విధంగా ఆధునిక సమాజంలో స్రీ పురువడితో సమానంగా ఆర్థిక, సాంఘిక 
రంగాల్లో స్వేచ్చ కోసమే కాకుండా మానసీక స్వేచ్చ కోసం కూడ పోరాడు 
తూనే వుందనాలి. 

యూరప్‌, అమెరికాల్లో స్త్రీల గురించి చరి(త్రలో నష్టపరివోరం 
(Compensatory) కోసమే రాసారు. అంటే చరిితలో గొప్ప పురుమల 
పక్కన ఆ చరి(త మర్చిపోయిన గొప్ప శ్రీల గురించే రాసారు. కానీ స్త్రీ శి 
సంఘటన స్రీలు “మనకు తెలియని మన చరితి అనే పుస్తకంలో తెలంగాణా 
రైతాంగ పోరాటంలో పాల్గొన్న సాధారణ మహిళల చరిత కూడ రాశారు. ఇది 
చెప్పుకో దగ్గ విజయం. పురుమనితో సమానంగా తమ చరిత తామే రాసుకునే 
స్థాయికి ఈనాటి మహిళ ఎదిగిందని చెప్పాలి. స్త్రీం (శేయస్సుకోసం ఎన్ని 
ఉద్యమాలు జరిగినా స్తీ పురువులమధ్య అసమానత ఇంకా కనబడుతూనే వుంది. 
“ముఖ్యంగా ఆ స్తీహాకు,_ల విషయంతో ఈ అసమానతను మనం స్పష్టంగా 
చూడవచ్చు. తండి లేక భర్త ద్వారానే స్రీని గుర్తించటం జరుగుతుందే కాని 
శ్రీకి స్వయంగా గు ర్రింపులేదు.' ? ఆయినా చాలామంది హిందూస్త్రీలు భర్త 
ఆధిక్యతకే [ప్రాధాన్యత ఇస్తారు. పురుమగిలోని దుర్గుణాల్ని లోపాల్ని సహి 
స్తుంటారు. కానీ స్త్రీలోని కొద్ది దోషాల్నికూడ పురుషుడు సహించడు. పురుషడి 
కన్నా తాను తక్కువ అనే ఆత్మన్యూన తాభావం (Inferiority Complex) 
తగ్గి, స్రీలో మానసిక పరిణామం వచ్చేవరకు ఏ ఉద్యమాలు స్త్రీకి సామాజిక 
సమస్యలనుండి విముక్తి కలిగించలేవు. స్త్రీ విముకోద్యమాలకు స్త్రీలే వ్యతిరేకు 
లవడం శోచనీయం. అయితే అసలు త్రీ విలువంచే ఏమిటో సూలంగా 
. వివరిస్తాను. 


స్త్రీ విలువలు 


ఇంతకుముందే వివరించినట్లు (పాచీన సమాజం నుండి ఆధునిక 
సమాజం వరకు స్రీ స్థానంలో ఒక [కమ పరిణామం గమనించవచ్చు. ఏ 


నో 
ఇ డబి ఏన్‌. ఆర్‌. సి. హెచ్‌. మూర్తి, సామాజిక పరిణామంలో స్రీ. 
పు. 118. 


59 లఘు వీరగాథల్లో త్రీ విలువేలు 


సమాజమైనప్పటికీ స్రీకీ వున్న విలువలు నిర్షుషంగా ఇపీ అని చెప్పలేం, సమా 
జంలో ఒకే న్ర్రీకి ఒక్కో స్థానాన్నిబట్టి విలువల్లో మార్పులుంటాయి... పల్లెలో 
నివసిస్తున్న చదువుకోని జానపద స్త్రీకి తన ఇంట్లో ఒక స్థానం, పొలం పనిలో 
కెళితే మరోస్థానం వుంటుంది. కుటుంబంలో కూడ భర్త ఆమెకిచ్చే విలువ 
| పేమానురాగాలతో వుంటూనే భార్యమీద తనకి సర్వహక్కులు వున్నట్టు తన 
అధికారాన్ని [పద ర్మించేదిగా వుండవచ్చు. అట్లాగే అత, మామ, మరుదులు, 
ఆడబడుచులు ఆ స్రీకిచ్చే వీలువల్లో సహజంగా మార్పులుంటాయి. ఈ విలువలు 
బంధుత్యా లను బట్టి, వాళ్ళ వాళ్ళ మనోసంస్కారాలను బట్టి వుంటాము, 


ఇక శిష్ట స్త్రీని తీసుకుంటే ఆమెస కూడ ఇంట్లో కుటుంబ సభ్యుల బంధు 
త్వాలనుబట్టి విలువ ఉంటుంది. అట్టాగే ఇరుగు పొరుగు వాళ్ళతో మరోరకమైన 
సన్నిపాతత్వ ముండ వచ్చును. 


వివ్యావంతురాలై , ఉద్యోగస్థురాలై న స్త్రీకి ఆఫీసులో అధికారి ఇచ్చే 
గౌరవం ఓ రకంగాను, తోటి ఉద్యోగులిచ్చే విలువ ఓ కరంగాను వుంటుంది, 
ఉద్యోగినికి ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులిచ్చే విలువలో తేడా గమ 
నక ఆర్థికంగా ఆమెమీద ఆధార పడ్డప్పటికీ ఇంటిపనులు దగ్గర కొచ్చే 
సరికి పర తప్పవు. కేవలం భార్యా, భర్త పిల్లలే వున్నప్పటికి వాళ్ళ 
వాళ్ళ. మన స్తక్వాల్ని బట్టి స్రీకి విలువ ఇస్తారని భావించ వచ్చు. 


స్త్రీకి వ్య క్రిగతమైన ఇటువంటి సాంఘిక విలువలేకాక సామూహికమెన 
విలువలు కొన్ని వుంటాయి. సామాజిక పరిస్థితులను బట్టి, దేశ కొలాలనుఐటి ఈ 
వ 
విలువలు మారుతుంటాయి. 


నా పరికోధనా పరిధినిబటి తొమ్మిది లఘు చార్మితక వీర గాథల్లో శ్రీకి 
టి లు 
సంబంధించిన బాల్య వివాహాలు, బహుభార్యాత్వం, వెవాపాక విలువలు, ఇలరికం 
కలు ౧ 
మొదలై న సామూహిక విలువల్ని పలిశీలిస్తాను. అన్ని వీరగాథల్లోనూ పెన 


చెప్పిన విలువలన్నీ కనబడక పోవచ్చును. కొన్ని పరగాథల్లో కొన్ని కొన్ని 
విలువలే వుంటాయి, 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు రీ 


ఈ పరిశీలనకు (గ్రహించిన లఘు వీరగాథల్లో ఎక్కువగా క్రీశ, 18, 
10వ శతాబ్దపు ఉ త్తరార్జానికి చెందినవే ఉన్నాయి. ఆ కాలానికి చెందిన సామాజిక 
పరిస్థితుల్ల్‌' జానవదుల సామాజిక విలువల్ని పరిశీలిద్దాం. 

విస్తృతమైన జానపద సాహిత్యంలో ఇంతవరకు చాలామంది పరిశోధనలే 
వచ్చాయి. జ. 

'చేకుమళ్ళ అచ్యుతరావుగారు జానపద పదములు సాటలకీ [ప్రాధాన్మత 

ఇచ్చి, హటిని మాత్రమే వర్గీకరించారు. . 


డా॥ బి, రామరాజు తెలంగాణా (ప్రాంత జానపద గేయాలను సేకరించి 
విభజించారు. 


డా॥ తంగిరాల వెంకట సుబ్బారావు వీరగాథాచ (కాల (Ballad cy- 
cles) ను విశేషించి తెలుగు వీరగాథా కవిత్వము" అనే పుస్తకాలు రాసారు, 
డా॥ నాయని కృష్ణకుమారి జానపద గేయ గాథల పె పరిశోధన చేళారు. డా॥ ఆర్వీ 
యస్‌ సుందరం జానపద సాహిత్య స్వరూపాన్ని పరిశీలించారు. తెలుగు జాన 
పదావిర్భావం' అనే (గంథంలో జానపద గాయకుల వివరాలు ఇచ్చారు. ఇంకొ 
ఇటీవలి కాలంలో చాలా మంది జానపద సాహిత్యంలో వివిధ శాఖల పెన పరి 
శోధనలు చేసారు. 


కానీ లఘు చారి[తక వీరగాథల పె (పత్యేక మెన కృషి ఎక్కువగా జరగ 
లేదు. ఈ పరిశోధనా వ్యాసంలో వీటిలో వున్న స్త్రీ విలువల్ని (ప్రధానంగా పరిశీ 
లించగలను, 


లఘు వేరగొథల్లో స్రీ విలువలు : 


లఘు వీర గాథల్లో (పతిబింబించే ప్రీ విలువలను తొమ్మిది రకాలుగా విభ 
జింపవచ్చును. ఆవి (1) బాల్య వివాహాలు, (2) బహు భార్యాత్వం (8) ఇల్లరికం 
(4) ఆర్థిక స్వాతంత్యం (5) దానధర్మాలు (6) స్రీ సాహస కృత్యాలు (7) 
బలిదానాలు (8) మూఢ నమ్మకాలు, తరచి చూస్తే ఇంకా కొన్ని సామూహిక 
విలువలు కనిపించవచ్చు. కానీ (ప్రస్తుతం ఇంతవరకే (గ్రహించి ఏీబిని-| క్రమంగా 
పరిశీలిస్తాను. 


54 లఘు వీరగాథల్లో త్రీ విలువలు 


బాల్య వివాహాలు 


చిన్న వయస్సుల్లోనే చేసే పెళ్ళిళ్ళ బాల్య వివాహాలు, సాధారణంగా ఆడ, 
మగ పిల్లలిద్దరిలో శ్రీ వయస్సు తక్కువగాను, పురుషుడి వయస్సు ఎక్కువ 
గొను వుండేవి. భారత దేశాన్ని నవాబులు పాలించే రోజుల్లో హిందూ స్రీలను 
చెలబ 'ప్రేవాళ్ళని తెలుస్తోంది. వివాహితులైన స్రీ జోలికి వెళ్ళేవాళ్ళు కొదనీ, 
అందుకే ఆడ పిల్లలకు రక్షణ కల్పించడానికి చిన్నవయస్సులోనే పెళ్ళిళ్ళు చేసే 
వాళ్ళనీ చెప్పుకుంటారు. ఈ విధంగా సంఘంలో చోటుచేసుకున్న బాల్య వివా 
హాలు నవాబులు పోయినా చాలాకొలంగా ఓక దురాబారంగా మిగిలిపోయాయి. 


బాల్య వివాహాల వల్ల పెళ్ళికూతురికి తనదంటూ ఒక వ్యక్తిత్వం పరి 
ఇతి చెందకముందే అత్తవారింట్లో ఆంద రితో సర్దుకుపోయే ప్రవర్తన అలవడు 
తుంది. కానీ మానసీక పరిణతి వుండదు. కనుక వివాహ విషయంలో స్వేచ్చ 
వుండదు. “అయినా స్ర్రీల పెరుగుదలకి అంత చిన్నతనంలో జరిగే లె_ంగిక 
సంపర్కం హోనిక రల,'10 

విద్యావంతులు పెరుగుతున్నకొద్దీ బాల్య వివాహాలు కొంతలో కొంత 
తగ్గుముఖం పడుతున్నాయి. వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్క ర్లల 
కృషివల్ల ఈనాడు బాల్య వివాహాలు చాలావరకు తగ్గాయి నగర శిష్టవర్గంలో 
ఈ దురాచారం తగ్గిపోయింది. కానీ (గామీణ జానపదులు కొంతమంది సంప 
దాయం పేరుతో ఇంకా బాల్య వివాహాలు చేస్తున్నారు. 


ఘు వీరగ థల్లో ముఖ్యంగా నవాబుల పాలనా కొలం నాటి అర గారల్లి 
ఈ బాల్య వివాహాలు జరిగినట్టు కనిపిస్తున్నాయి. 


నల సోమన్నాది కథ అనే చారి[త్రక వీర గాథలో 
“త్రిమ్మా రెడ్డికిచ్చి పెండ్లి చేసిరి వాండ్డు 
పెండ్లి చేసనంక అమ్మ కేశమ్మ రజస్వరాలాయెను 11 


10. V.vV. Prakasa Ras, V. Nandini Rao, Marriage, the 
Family And women in Irdia, P. 44. 

11. . డా॥బి రామరాజు సాన డా॥ నా. కృష్ణకుమారి, జానపద గేయాలు- 
సొఎఘీక చరిత, పు - 


లఘు వీర గాథల్లో స్రీ విలువలు ర్‌ర్‌ 


అని చెప్పడాన్ని బట్టి కేళమ్మకి చిన్నతనంలోనే వివావామయినట్లు తెలుస్తోంది. 
కేశమ్మని తిమ్మా రెడ్డికిచ్చి పెళ్ళి చేసీనతర్వాత ఆమె రజస్వలై నట్టు వుంది. 
అంటే సుమారు 9, 10 ఏళ్ళ కేశ మ్మకి రాజ్య మేలే రాజెన దాదాపు 19,20 ఏళ్ళ 
వాడైన తిమ్మా రెడ్డితో పెళ్ళయిందందే కేళమ్మకీ జరిగింది బాల్య వివాహమే అని 
చెప్పవచ్చు. 


స్రీకి కారీరకంగా సంభవించే పరిణామ దశ లన్నిటికి జానపద సాహి 
త్యంలో (పత్యేక గేయాలు కనిపిస్తాయి. పుట్టుక, బారసాల, రజస్వల, పెళ్ళి, 
శోభనం, సీమంతం, పురుడు మొ॥ విశేషాలన్నిటికీ పాటలున్నాయి. ఈ ఏర 
గాథ 17వ శతాబ్దికి చెందినదే అయినహృటితీ ఈ రోజుకీ రజస్వల గురించి 
పాడుతున్నారు అంటే జానపదులు ఆ ఘట్టాని కిచ్చే [పాముఖ్యత ఎంతటిదో 
తెలుస్తోంది. ఇదే ఘట్టానికి శిష్షులెతే అంత |ప్రాధాన్యతఇచ్చి పాడరు. వీలుంటే 
ఆ చరణాలని పరిహరించడం కూడ జరుగుతుంది. 


వీరగాథా గాయకుడు రజస్వల విషయానికి ఒక (ప్రాధాన్యత నిచ్చి పాడ 
టానికి జానపదుల మె సత్యమే కొరణం. పల్లె (ప్రజలు నమ్ముకొని బతికే 
భూమికీ, స్రీ! పునరుత్చత్తిలో పోలికలు కనిపిస్తాయి. 


భూమి కషప ద్యారా ఫల సాయాన్నందిస్తుంది. త్రీ గ ర్భధారణవల్ణ 
_ సంతానాన్ని ఇచ్చి, సృష్టి క్రమానికి కారకురాలవుతుంది. పొలంలో విత్తనాలు 
చల్లే ముందు ఓక రాతికి కుంకుమ పూసి, పూజ చేస్తారు. అంటే “కుంకుమ 
రుతు రకానికి (పతీక అని భావించ వచ్చు. రుతుర కె మానవ పునరుత్ప తికి 
(పాతిపదిక అని పురాతన ఆలోచనా విధానం భావిస్తుంది”, 12 “థామ్సన్‌ 
అన్నట్లు మానవ సంతానోత్పత్తికి సంబంధించిన మవాత్తులన్నీ ఫలితం కంటే 
పరిణామ[కమానిశే బంధించబడి వుంటాయనేది మనం గమనించాలి. అంటే రుతు 
(సావానికి మాతమే (పాముఖ్యత, శివవు కారాదు. తత్ఫలితంగా రకానికి, రుతు 
రకం, మామూలు రక్తం ఏదైనా జీవదాన శక్తి సహజంగా వుందని విశ్వ 


తనా 
12. డేవీ (ప్రసాద్‌ చటోపాధ్యాయ న. హరి పురుషోత్రమ స. 
భోకాయత _ తంత్రవాదం, పు. లి. 


ర్‌8 లఘు వీరగాథల్లో స్రీ విలువలు 


సిస్తారు. పురాతన ఆలోచనా పద్దతిలో బహిష్టును శవ జన్మకు సమానమైన 
సంఘటనగానే గు రిస్తారు. 18 


ఇంతటి [ప్రాముఖ్యతని వారు [గహించారు, ఆ ఆలోచన వారి మనసుల్లో 
దాగివుంది. అందుకే జానపదులు సమర్తకు అంతటి (ప్రాధాన్యత ఇచ్చి, దాన్ని 
గురించి గానం చేస్తారు. 


స్రీ విద్య తక్కువగావున్న రోజుల్లో అడపిల్పకి రజస్వల కాక ముందే 
పెళ్ళిళ్ళు చేసి తల్రిదం[డులు తమ బాధ్యత తీర్చుకునే వాళ్ళు, రజస్వలై న 
తరువాత ఆడపిల్ల పెళ్ళి చేస్తే ఆ కుటుంబాలను వెలివే సేవాళ్ళు. ఇట్టాదేసే బాల్య 
వివాహాలను జానపదులు తప్పుగా, సంఘంలో ఒక దురాచారంగా భావించారు 
అది వాళ్ళకి ఒక అవసరం మాతమే. శిష్టలో కూడ ఒకప్పుడు బాల్య వివాహలు 
జరిగేవి 20వ శ॥ పూర్వార్ధంలో (బిటిమ వాళ్ళు పెట్టిన “శారదా చట్టం" 
(వకాఠం ఈ బాల్య వివాహాలు [కమంగా తగ్గుముఖం పట్టాయి అనుకోవచ్చు, 
బాల్య వివావాలు చేసేవాళ్ళకి నష్టపరిహారం కూడ విధించేవాళ్ళు, [(The 
chi'd Marriage Restraint Act, 1939 (Act xix of 1929) ] 
అంతకు పూర్వం. శతాబ్దాల్లో జరిగిన సంఘటనలు, సమకాలీన జానపద 
సాహిత్యంలో |పతిబింబించటం సహజం. 


- దబింగారుపాలెం చిన్ని దేవి కథలో 


వేడేండ్ల బాలుడంటా తుమ్మెదా 
ఆరునెల్లా బాలాన పుడు 
ర పెండ్లాడే వా రాజు వపుడూి14 అనే చరణాల్ని బట్టి బాల్య్భవివావాం 
జరిగినట్టుగా | భావించ వచ్చును 


18. పె. ఉ&. 
14 డా! ౭. రామచం (దుడు, చిత్తూరు జిల్లా జానపద గేయాలు (అను 
బంధం) 


లఘు వీ రగాథల్లో స్రీ విలుపలు ర్‌ 


ఏడు సంవత్సరాల రాజకుమారుడికి అరు నెలల చిన్ని దేవితో పెళ్ళ 
యింది, 'పెళ్ళవగానే రాజకుమారుడు యుద్ధానికెళ్తూ, చిన్ని దేవిని తల్లికప్పగించి 
వెళాడు. (పకృతి సహజమైన గర్భధారణశ క్రి వల్ల స్రీకి ఎప్పుడూ ఎవరోఒకరి 
తోడు, రక్షణ అవసరం వుంటుంది. అందుకే జీవితాంతం రక్షణగా వుండే 
పురుషుడి తోడు కల్పిస్తూ బాల్యంలోనే వివాహం చేసేవాళ్ళని భావించాలి, 
తరువాతి కథలో చిన్నిదెవి భర్త యుద్దానికి వెళాఢు. ఆ తరువాత మూడు 
నెలలకే ఆమె పువృవతి అవుతుంది. 


శిమ్లల కోన్నా జానపదులు రజస్వలయిన బాలికకు ఒక స్థానం, ర జస్వల 
కొని బాలికకు ఒకస్థానం ఇస్తారు. ఒకవేళ ఆ బాలికకు చిన్నతనంలోనే వివావాం 
జరిగి, ఏవైనా, అనర్థాలు వచ్చినా అవి బాల్యవివాహ పరమైనవిగా జానవదులు 
పొరపాటున కూడ అనుకోరు. 


సాధారణంగా స్రీ వయస్సు తక్కువగాను పురుషుడి వయస్సు ఎక్కువ 
గాను వుండటంవల్ల సహజంగా పురుమలు త్వరగా వృద్ధ్దులవడం, కాలధర్మం 
చెందడం జరగ వచ్చు, ఆటువంట ప్పుడు త్రీ చిన్న వయస్నులోనే వితంతువుగా 
మారుతుంది. అంటే బాల్యవివాహాలు ఎక్కువగా న్రీ జీవనం మీదే (ప్రభావం 
చూపుతాయని భావించవచ్చు. బాలవితంతువుల మనుగడ దుర్భరంగా తయార వృ 
తుంది. 


సమాజంలోని వీళ్ళ దుఃస్థితిని చూసే వీరేశలింగం పంతులుగారు వితంతు 
పునర్వివాహాలు ప్రోత్సహించి, వాళ్ళ అభివృద్ధికి కృషి చేశారు అంటే బాల్య 
వివాహాల పరిణామం ద్రీమీద వభావం చూపించాయి. ఇది ఇలా వుండగా స్త్రీని 
మానసిక ఒ తిడికి గురిచేసే మరో సాంఘిక దురాచారం “బహుభార్యాత్వం.” 


58 లఘు పీ రగాథల్లో స్రీ విలువలు 


బహు థార్యాత్వం 
ఒకే పురువుడు ఒక స్త్రీ కన్నా ఎక్కువ మందిని పెళ్ళి చేసుకోవడమే 
బహు భార్యాత్యం. ఈ నాటి హిందూ సమాజంలో బహు భార్యాత్వాన్ని దురొ 
చారంగా భావిస్తున్నారు. కానీ ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలిస్తే దీన్ని దురా 
చారంగా పరిగణించిన దాఖలాలు కనిపించవు. సామాజిక స్థితిగతులు, అవసరాల 
దృష్ట్యా ఆనాడు దాన్ని సదాచారంగానే భావించారు. 


రామాయణంలో దశరథుడు సంతానాపేక్షతోనే ముగ్గురు స్ర్రీలను పెళ్ళి 
చేసుకున్నాడని గమనించవచ్చు. అట్లాగే భారతంలో పాండు రాజుకి మాది, 
కుంతి అనే ఇద్దరు భార్యలు, శ్రీకృష్ణుడికి అష్ట మహిషలు, అర్జునుడికి [ద్రౌపది 
కాక ముగ్గురు “భార్యలు వుండటం చూడవచ్చు. ఈ విధంగా భారత కాలానికి 
బహు భార్యాత్వం క్ష తియుల్లో ఎక్కుప వ్యాప్తి పిలోకి వచ్చింది. 16 వ॥ శ॥ 
(పబంధయుగంలో కృష్ణదేవరాయలుకి తిరుమలదేవి, చిన్నా దేవి అని ఇద్దరు 
భార్యలున్నట్లు గమనించవచ్చు. 


అయితే ఈ బాహుభార్యాత్యం (పాచీనకాలం నుండీ వస్తున్న సాం[ప 
దాయం. వేదకాలపు చివరి రోజుల్లో నే ఆది కనబడుతుంది. రాజులు సొమంతులు 
వారి ఆస్థాన పురోహితులు బహుభార్యాత్వాన్ని పాటించారు, సామాన్యులు పీక 
భ_రృత్వ, ఏక భార్యాత్వ విధానాన్ని అనుసరించేవారు 35 ఆంటే ఆర్థికంగా 
ఉన్నత స్థితిలో. వున్నవాశ్ళే బహుభార్యాత్వాన్ని పాటించే వాళ్ళనుకోవాలి, 
మిగిలిన విలాస వస్తువులలాగే న్రీని కూడ పురుషుడికి ఆనందాన్ని కూర్చే సాధ 
నంగా పరిగణించేవాళ్ళు. విలాస వస్తువులు ధనవంతులకు అందుబాటులో వున్న ట్రై 
ఎంత ధనవంతుడై తే అంతమంది స్రీలను సంపాదించగ లిగేవాడు. ఎక్కువ 
మంది భార్యలు3డటం సంఘంలో ఒక హోదాగా పరిగణీంచేవాళ్ళు, 


ఇక 17వ శతాబ్దం నాటి రాజుల కాలంలో బహు భార్యాత్వం సంతానం 
మొదలైన సాంఘికావసరాలకేగాక విలాసానికి (ప్రతీకగా మారింది. స్త్రీ (పభువు 
అనందానికి ఒక సాధనంగా మారింది. బహు భార్యాత్యం గల వాళ్ళను దక్షిణ 


15. మల్లాది సుబ్బమ్మ, పాదవర, స్రీలు; పు. 84, 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు 59 


నాయకులని సంబోధిస్తారు. నవాబుల పాలనలో బహు భాఠ్యాత్వం విచ్చలవిడిగా 
కొనసాగింది. మహమ్మదీయ రాజులకు ఎక్కువ మంది భార్యలుండే వాళ్ళు.16 కొల 
[కమరంగ్గా ముస్టీంలకు తప్ప, హిందువులకు ఈ బహుభార్యాత్వాన్ని నిషేధించడం 
జరిగింది. ముఖ్యంగా (పభుత్వోద్యోగులకు ఒకరికంటె "ఎక్కువ మంది భార్య 
లుండ టాన్ని చట్టరీతా నేరంగా మార్చారు, 


ఒకప్పుడు జనాభా తక్కువగా వుండేది. జనాభా పెరుగుదల దృష్ట్యా కూడ 
బహు భార్యాత్యాన్ని ఆమలు జరి పేవాళ్ళు, ఓర స్థాయిలో స్త్రీ జన సంఖ్య పెరిగి, 
పురుమల సంఖ్య తక్కువె నపురు ఒక పురుషుడికి ఒక ప్రీకన్నా ఎక్కువ మందిని 
పెళ్ళి చేసేవాళ్ళు. ఆట్లాగే మహమ్మదీయులు మత వ్యా స్తీ కోసం ఎక్కువ మంది 
శ్రీలను పెళ్ళి చేసుకునేవాళ్ళు ఈ పరిస్థితి ఈనాటికీ కొన్నిచోట్ల కొనసాగుతూనే 
వుండవచ్చు. | 


అయితే ఎక్కువ మంది భార్యలున్నపుడు భర్త (పేమానురాగాలన్నీ 
తనకే దక్కాలని పతి భార్య కోరుకోవడం సవాజమే, ఇటువంటి పరిస్థితుల్లో 
సపత్నుల మధ్య కయ్యాలు, కలతలు, ఆలకలు చోటు చేసుకుంటాయి. జానపద 
సాహిత్యంలో ఈ విధమైన సపత్నుల మధ్య కలిగే వాదులాటలు ఎన్నో కని 
పిస్తాయి, వాటిలో గంగ, గౌరీల మధ్య జరిగే “గంగా గౌరీ సంవాదం'17 ముఖ్య 
మైనది. 

ఇక బహు భార్యాత్వంలో పురుషుడు స్త్రీలపట్ల కనబరిచే ఆధిక్యత, అధి 
కొరం గమనించవచ్చు. తన ఆనందానికి, అధికారానికీ స్త్రీని కేంద బిందువుగా 
చేసుకున్నాడు. 


జానపదులు సంభంలోవున్న ఈ దురాబారాన్నే వీరగాథల్లోనూ చేర్చి 
పాడారు. లఘువీ రగాథల్లో కనిపిస్తున్న బహు భార్యాత్వాన్ని పరిశీలిద్దాం, 





16, మల్పాది సుబ్బమ్మ, హైందవం స్ట స్రీలు; పు. 04. 
17. డా॥ బీ. శామరాజు, తెలుగు జానపద గేయ సాహిత్యము, పు. ౩౨౨. 


60 లఘు వీరగాథల్లో స్రీ విలువలు. 


“సదాశివరెడ్డి కథ" అనే వీరగాథలో బేగముసాని బంటుతో సదాశివ రెడ్డికి 
ఉత్తరం పంపుతుంది. కానీ _ 


“సివనం పేట రెడ్డి కనుక లేడు 
దొరకు అయిదు మంది భార్యలు కలరు 
ఆంథాళీ కోటాలోన కలరు” 18 


అనే చ రణాల్లో ఐదుగురు భార్యలతో పృుతోత్సాహం జరుపుకుంటున్న 
సదాశివ రెడ్డిని వర్ణించారు, 


బహు భార్యాత్వం సం|పదాయమైన నిజాముల పాలనా కాలం కనుక 
వాళ్ళ (ప్రభావం సదాశివరెడ్డి మీద కూడ వుందని చెప్పవచ్చు. బేగంసాని తన 
కొడుకైన హల్చీజాని రక్షించమని జాబు పంపింది. వార్మారు తెచ్చిన జాబుతో 
రెడ్డి యుద్ధోన్ముఖుడై బయలుదేరుతాడు, రెడ్డి తన ఐదుగురి భార్యలతో కోటలో 
పుుతోత్సాహం జరుపుకుంటున్నాడు, ఆటువంటి సంతోష. సమయంలో రెడ్డిని 
యుద్ధోన్ముఖుడిగా చేయడంలో జానవదులు ఆతని భార్యల మీద సానుభూతి 
కలిగేటట్లు చేస్తారు. 


చివరకు జాతివాళ్ళ మాయచేసి రెడ్డిని లౌంగదీసుకొన్న తర్వాత, అతను 
వైకుంఠానికి చేరడంలో కూడ కథకుడు (శ్రోతలకు అతని భార్యల పట్ట సాను 
భూతి కలిగిస్తాడు. 


భార్యకి సంతానం కలుగకపోతే రెండో పెళ్ళి చేసుకోవటం జానపదులకు 
సామాన్య విషయం. అందుకే “దొరకు అయిదు మంది భార్యలు కలరు" అన్న 
చరణాన్ని ఇప్పటికీ పాడుతున్నారు. ఆ వాక్యం పొడ కపోయినా కథా అన్వయం 
చెడదు. 


తతత 
150, డా॥బవి. రామరాజు & ఎన్‌, కృష్ణకుమారి, జానపద గేయాలు - సాంఘిక 
చరిత, పు, 917, 


లఘు వీఠగాథల్లో స్రీ విలువలు 81 


“వివనం పేట్టరెడ్డి కనుక లేడు 
ఆఅంధథా కోటాటోన కలరు, 

అతని కొడుకు నారసింవారెడ్డి కలడు 
ఆ రోజు కొడుకు తొ స్పై కట్టు తారయ" 


అంటూ కథ సాగిపోవచ్చు. కానీ జానపదుల నోటి నుండి వెలువడే (పతి 
చరణం వాళ్ళ జీవిలానుభవాల కూడాలే. ఆందుకే ఆ మాట చెప్పడం వాళ్ళు 
మరువలేదు, సదాశి వరెడ్డికి ఎక్కువమంది భార్యలుండటం చార్మితక సత్యమే 19 


అయితే ఈ విధంగా చాలామంది భార్యలున్నా, ఒకతే భార్య వున్నా త్రీ 
పురుషుల మధ్య వుండవలసిన వెవాహిక సంబంధమైన విలువలు ముఖ్యమైనవి, 


ఈ వైవాహిక విలువల్లో ఒక భాగమైన ఇల్లరికం లఘు ఏరగాథల్లో 
ఎంతవరకు కనిపీస్తుందో చూద్దాం. 


ఇల రికం 
a) 


ఇర్జరికా నికి “ఇల్లటంి, “ఇల్లంటంి అన్న పదాలుకూడ వాడుకలో 
వున్నాయి. ne ee పెగ్టవగానే పెళ్ళికూతురు అత్తవారింటి కెళ్ళి భ ర్రతో 
కాపురం (పారంభించటం ఒక ఆచారం. కానీ కొన్ని సందర్భాలలో పెళ్లి కొడుకే 
అ త్రవారిందికి కాపురానికొస్తాడు, దీన్నే “ఇల్లరికం” అంటారు. 


ఒక్కతే కుమా రైవుండి చాలా ధనవంతులై న తల్లిదండ్రులు అల్లుడినే 
తమ ఇంటికి ఇల్హరికం తెచ్చుకుంటారు. కూతురుమీదున్న ఆతి Re 
ఆమెను వదిలివుండలేక కూడ అల్లుడినే తమింటికి తెచ్చుకునే ప్రయత్నాలు 
చేస్తుంటారు. పెళ్ళి కాగానే స్తీ తన ఇంటికి రావాలనే ఆలోచన పురుషాధిక్య 
సమాజంలో వుంది. అట్టాగే పెళ్ళయిన స్త్రీకి అంతవరకు వున్న a 


వన నలా ET aR 
19. సదాశి వరెడ్డి ఖార్యలం గద్వాల వారి ఆడ బడచులని (_పతీతి." డా॥ తూమాటి 
మై. ఆంధ సంస్థానములు - సాహిత్య పోషణము, పు, ఓ25. 


డ్రి లఘు పీ రగాథల్లో (| విలువలు 


మారి, భర్త ఇంటిపేరుగా మార్పు చెందడం కూడ పురుషాధిక్య సమాజాన్నే 
చాటుతుంది. త్రీ చిన్నతనంనుండి చిరిగిన వాతావరణానికీ ఆతవారింటి వాతా 
వరణానికీ చాలా భేదం వుండవచ్చు. ఉమ్మడి కుటుంబమైతే ఇంట్లో (పతి ఒక్కరి 
మన స్తత్వాలను (గహించి మసలుకోవాలి, లేదా భార్యాభర్త ర్తలిద్దరే కొత్త కాపురం 
[ప్రారంభించినా అతని మన స్తత్వాన్ని బట్టి తన అభిరుచులు మార్చుకోవాలి, 
ఇక ఆహార పానీయాల విషయంలో, వంటల్లో రెండుచోట్టకి భేదం వుండవచ్చు. 
అయినప్పటికీ ప్రీ చాలా సా త్తికంగా సర్దుకుపోవాలి, కోనీ ఏ కొంచెం (పతికూల 
వాతావరణాన్ని పురుషుడు తట్టుకోలేడు. సామాన్యంగా ఇల్లరికం ఉమ్మడి 
కుటుంబాల్లో నే వుంటుంది. కనుక అక్కడి వాతావరణానికి స్రీ తట్టుకున్నంతగా 
. పురువుడు మాతం తట్టుకో లేడు, 


(పస్తుత పరిశోధనాంకాలై న లఘువీ రగాథల్లో అనుముల (బ్రహ్మారెడ్డి 
కల్పరికం రావడం గమనించ వచ్చు. 


లలో మాసి రెడ్డి, మల్లికా దేవి దంపతులకు చాలా కాలానికి 
కుమార్తె పుట్టింది, పంచాంగం |పకారం - 


“ఈ బిడ్డ బుట్టిన గడియ నక్షతం మంచిది 
ఒకరింటికి మను వియ్యబోకు 
_మనువిస్తే నీ రాజ్యం బాడయితది 
సీసాటి కాపుల దగ్గర నాయనా 
ఇల్లట పల్లుని దెచ్చుకోని 
౧ య 
ఇంట ఇల్లటం బెట్లుకో నాయనా'?0 అని (వాహ్మలు మాసిరెడ్డికి చెప్తారు. 
యల ట్‌ GB ఆదా 


ఆడపిల్ల పుట్టిందంటే ఇంట్లో లక్ష్మి దేవి _పతిరూపం వెలసిన ట్లు ఆనందించే 
వాశ్ళిందరో వున్నారు. అమ్మాయి పెళ్ళికయ్యే ఖర్చుకోసం బాధ పడకుండ 
అదొక అదృష్టంగా భావించి తృ ప్తిపడుతుంటా రనుకోవాలి. అందుకే కూతురు 


20. డా॥ దీ. రా. రాజు & డా॥ నా. కృష్ణకుమారి, జానపదిగేయాలు 
- సాంఘిక చరిత్ర, పు, 421. 


లఘు వీర గాథల్లో త్రి విలువలు 68 


పెళ్ళయి వెళ్ళిపోతే ఆమెతోపాటే లక్ష్మి (సంపదలు) కూడ పోవచ్చనే అను 


మానంతో ఇల్లరికం తెచ్చుకోమని జ్యోతిష్యం చెప్పారు. 


దానికి మాసిరెడ్డి 


“అయ్యో దై వమా నేనేమిజేతు 

ఇల్లట మంటే ఇపరీతమాయ 

పరులింటి పిలగాన్ని దెచ్చి 

ఇంటో ఇల్లటం జెయ్య నీకి 

ఎవరు దరిస్తరు నాయనా తందాన 

కాపులకు ఇల్లట మంటే ఇపరీతము 

ఒగరు జెప్పంగ ఇనలేదు 

కంటితో జూడలేదు' 21 అంటూ దుఃభించసాగాడు, 


సమాజం మాతృస్వామిక వ్యవస్థ నుండి పితృస్వామిక వ్యవస్థకి పరి 


ణామం చెందడం వల్ద పెళ్ళయిన తరువాత స్త్రీ అత్తవారింటికి వెళ్ళి పురుమడితో 
కలిసి బతకడమే న స్థిర పడ్డది, అట్లా కాకడ ఇల్జరికమం'ే విపరీతం 
గాను, వింతగానే అనిపిసుంది మరి. 


మాసి రెడ్డి దుఃఖానికి కూడ కారణం లేకపోలేదు. కూతురు పెద్దదైన 


తర్వాత సథచేసి కాపులందర్నీ వాళ్ళ కొడుకుల్లో ఒకరిని ఇల్లరికం తెచ్చుకుంటా 
నని అడుగుతాడు. దానికి అందరు ఎగతాళి చేస్తారు. ఇల్లరికం ఇవ్వటానికి 
ఎవరూ సుముఖత చూపలేదు. అంతేగాక 


“మాపొటి కాపోడవే నువ్వు 

ధనాని కెక్కువైతే కులాని కెక్కువాయెనా 

మా కడుపున బుట్టిన మగ బాలుణ్ణి 

కి చేతుల కెట్ట ఇ స్తము తం|డీ22 పనీ (పశ్నించారు. కడుపు తీపికీ, కన్న 


21. 
వలి. 


[లీ [ల 


. 421. 


ఉం 
_ ఊఉ. పు. 421. 


లో లో 


84 "లఘు వీరగాథల్లో స్త్రీ విలువలు 


మననుకీ ఆడ పల్లి ఆయినా, మగ పిల్వవాడయినా ఒక్కటే. కాసీ ఆడపిల్లకి పెళ్ళి 
చేస్తే తప్పకుండ ఒకరింటికి పంపేయాలనె ఆలోచన సం(ప్రదాయానుసారం 
నున మనసుల్లో జీర్షించుకు పోయింది. పరాయివాళ్ళ చేతులకి అమ్మాయినై తే 
అప్పగించవచ్చు, కానీ కొడుకు మాతం చేయిదాటి పోకూడదు. అందుకే కాపులు - 


“మీ యింట ఆడపిల్ల ఉంటే 

మా చిన్న వాళ్ళకూ జేసుకుంటము 
మాకు బుట్టినా కొడుకులానూ 

ఇల్లట మిచ్చేమాటే లేదు నాయనా” £8 


ఆని ఖచ్చితంగా, ఏ మా[తం మోహమోటం లేకుండ చెప్పారు. ఎన్ని 
దేళాలు తిరిగినా ఇల్రరికం అల్లుడు దొరకలేదు. మామూలుగా పెళ్ళంటే వరుడు 
దొరికేవాడే కానీ ఇల్పరికమనేసరికి అందరూ వెనుకంజ వేయడమే జరుగుతోంది. 
స్రీ అత్తవారింటి కొచ్చి ఎవరేమన్నా కోపగించుకోకుండ అందరి ఆజ్ఞలు శిరసా 
వహించాలి. కానీ కొడుకుని మ్మాతం ఇతరులింటికి పంపరు. స్రీ పనిమనిషికి 
(పతిరూపంగా అన్ని పనులు చేయాలి. పురుషుడు ఏ వనీ చేయ నవసరం లేక 
పోయినా భార్యతో ఇల్లరికం. వెళ్ళకూడదు. 


ఇల్లరిక పుటల్లు కోసం వెతుక్కుంటూ చివరకు ఉత్తర దేశంలో ఇందురి 
బోధన మండలాన్ని ఏలేరాజు శీలము చెన్నారెడ్డి దగ్గరకెళ్ళారు. ఆయనకున్న 
ఏడుగురు కొడుకుల్లో చివరివాడే ఈ వీరగాథా నాయకుడై న (బ్రహ్మో రెడ్డి, మాసిరెడ్డి 
కా a 

లం చెన్నా రెడ్డిని ఇల్లరికపుటల్లుణి కోరుకున్నాడు. అందుకు చెన్నా రెడ్డి 


“ఆడి తప్పని కాపులామూ 

పలికి బొంకని _పభువులమయ్యా 

కాని ఇల్లట మెట్టు జేస్తమయ్యా 

ఇల్పటంలేని కులాన ఇల్ఫటం బిట్టీయ బ డ్తివి' ఓ4 
24, . 426 


టీ 


౬ 
ఈఈ 


, GG. 
డొ 


లీ?! 


లఘు వీరగాథల్లో శ్రీ విలువలు 65 


ఏది కావాలన్నా చేస్తానని మాట ఇచ్చినప్పటికీ ఇల్హరికమనేసరికి విముఖత 
చూపడం గమనించాలి. మాసి రెడ్డికిచ్చిన మాట [ప్రకారం చెన్నా రెడ్డి కొడుకు 
లందరి జాతకాలు, ఆ అమ్మాయి జాతకంతో పోల్చి చూసారు. ఒక్క (దివ్మారెడ్డి 
పేరుతో (గహ బలాలు కుదిరాయి. అప్పుడు చెన్నారెడ్డి. 


'నా కొడుకా (బహ్మా రెడ్డి 
నిన్నాడి విలనూ ఇచ్చినట్లు 
య 0 
మనుము బొయ్యేవా కొడుకా'శ్‌ అంటూ విచారించసాగాశట. ఆంటే 
పెళ్ళి చేసి అప్పగిస్తే కొడుకే అయినప్పటికీ కూతురుతోనే సమానం అని భావిం 
దారు ఇక (బహ్మా రెడ్డి అక్కయ్య అంతమ్మ వచ్చి ఇట్లా అంటుంది: 


ఇన్నాళ్ళుగా ఆడబిల్లను ఒక్కదాన్నే ఉంటినయ్యా 
నాసరిగ నువ్వాడ బిల్లవై తివి తమ్ముడా 26 


అంటూ పచ్చరాళ్ళ పతకం (బహ్మారెడ్డి మెలో వేయడంలో అన్నను 
ఆడపిల్లతో సమానమని దెప్పి పొడవడమే. అంతేగాక - 


“అన్నగారు తం|డి గనకా 
న లగ్నానికి మేము రాలేము నాయనా" అంటూ కుంటిసాకుతో ఆ పెళ్ళికి 
తన అయిష్టత తేలిపీంది. 


అన్నయ్య తం్మడితో సమానమని, ఆతని పెళ్ళికి చెల్లెలు వెళ్ళలేక 
పోవడమన్నది లోకవిరుద్ధం, ఇక్కడ ఆంతమ్మ ఈ విధంగా అనడంలో లోక 
సహజమైన ఆడిబిడ్డ పెత్తనం చూపిఎచడ మే అనుకో వచ్చు, తం(డి బాధ (బహ్మా 
రెడ్డి దూరంగా వెళ్ళి పోతాడనే ఆయినప్పటికీ అంతమ్మ దుఃఖంలో ఈర్ష్య వుంది. 





25. 
28. 


27. 


. 4. 
. ఉ. పు. 420. 


ల ల 
ఖ్‌ 


fe fel 


1175౪ -5 


66 లఘు వీర గాథల్లో స్తీ విలువలు 


అన్నయ్య ఒదినతో పాటు, ..నూటికోసారి ఆ త్తవారింటికి వెళ్ళితే ఓర్వ 
లేని మన స్రత్వాలు ఆడబడుచులకు ఉంటాయి. అటువంటిది అన్నయ్యేగాక 
వదిన కూడ ఎల్లకాలం పుట్టింట్లోనే వుండటమంచే సహించలేకపోయింది, 
అదీగాక తమ ఇంటి పనీ, తల్లికి సాయం చేయకుండ వదిన పుట్టింట్లో సుఖపడు 
తుందన్న అసూయ కావచ్చు, తాను మాతం . ఎక్కువకాలం కన్నవారింట్లోనే 
గడపవచ్చు. కానీ ఆ ఆశ, సంతోషం వదిన విషయంలో గుర్తు రావు. ఇన్ని 
అంతర్గత భావాఅదృష్ట్యా అంతమ్మకి ఇల్లరికమం టే అయిష్టత కలిగిందే కానీ ఆదే 
తన భర్తని తండి ఇల్లరికం తెచ్చుకుంటే చాలా ఆనందించేదే. అప్పుడు తన 
భర కూడ ఒక పురుషుడే అని గుర్తించేది కాదు. 


_ బమ్మా రెడ్డిని పల్లకిలో మాసిరెడ్డి తన ఊరయిన ఇందరి బోధనంకు 
తీసు కెళ్ళాడు. అల్లుడిని కొడుకుగానే భావించి మాసిరెడ్డి తన రాజ్యమేలమంటాడు. 
కానీ (బహ్మో రెడ్డి రాజ్య మేలేకన్నా కాపుల కుల వృత్తి అయిన వ్యవసాయమే 
చేస్తానని అంటాడు. (బ్రహ్మా రెడ్డి భార్యకూడ అతనికి అనుకూలంగా మెసులుతుంది, 


శివుడి ఆజ్ఞ [వకారం కలియుగంలో లేని అనుముబు, తైదలు తెచ్చి, అనుముల 
ద్రిహ్మోరెడ్డి అయ్యాడు. 


ఇల్లరికపు టల్లుడితో మాసి రెడ్డి 

“రాజ్యాలేలు అల్లుడా (బ్రహ్మో రెడ్డి 

నేను పెద్ద మనిషిని అయితిని నాయనా 

క త్తీపట్టి తిప్పారాదు 

కలము పట్టి రాయారాదు'?? అనడంలో కొడుకులు. లేనిలోటు అల్లుడై న 
ట్రహ్మో రెడ్డి తీర్చాలన్న కోరిక కనిపిస్తోంది. ఇల్లరికపుటల్లుడు తమకు కొడుకులు 
లేనిలోటు తీర్చాలని ఆశపడటటం లోక సహజం. వృద్ధాప్యంలో తమ బరువు 
బాధ్యతలు కొడుకులు తీరుస్తారని తలిదం్యడులు ఆశ పడుతారు. కాని కొందరు 
ఏ మాతం సానుభ్రూతి లేని అల్లుళ్ళు కూడ వుంటారు, ఇక్క్టాడ మాసి రెడ్డి రాజ్య 
పాలన చేయుమని (బహ్మోరెడ్డిని కోరుతాడు, కానీ అందుకు (బహ్మోరెడ్డి అంగీక 
రించకుండ వ్యవసాయాని కే ఉద్యు కుడ వుతాడు. 


లఘు వీర గాథల్లో స్రీ విలువలు 67 


ఇల్లరికం వచ్చినంతమా కాన పురుషుడు తన వ్య క్రిత్వాన్ని చంపుకో 
నవసరం లేదు. అత్తమామల కోరిక _పకారంకాక తన ఇష్టానుసారం నడవ 
వచ్చు. అదే శ్రీ విషయాని కొచ్చేసరికి ఈ ఇష్టానిషాల (పమేయ ముండదు. 
అత్తవారింట్లో అందరికీ ఇష్టమైతేనే ఏ పనీ ఆయినా. తాను చేయాలి. లేదా చివ 
రకు భర్తకైనా ఆమె తలపెట్టిన కార్యం అంగీకార్యమవ్వాలి. లేకపోతే ఎవరి 
నుండి ఏవిధమైన సహాయ సవాకారాలు లభించవు. అంటే చివరకు ఇల్లరికంలో 
కూడ పురుమడికీ, స్త్రీకి ఎంతో వైవిధ్యం గమనించవచ్చు. ఈవిధంగా ఇల్లరికం 
[పాతీపదిక గా స్త్రీకి సమాజంలో వున్న విలువల్లోని తార తమ్యాలను అంచనా 
వేయడానికి ఆస్కారం ఉంది. ప్రీ అత్తవారింట్లో వున్నా, కన్న వారింట్లో 
వున్న ఆర్థిక పరిస్థితికి వచ్చేసరికి పురువుడికన్నా ఏ విధంగా భేదంగా కనబడు 
తోందో గమనిద్దాం. - 


రెండో భాగం 
ఆర్థిక స్వాతం త్యం. 


క సంబందించిన వ్యవహారాల్లో ఒకరి ప్రమేషం లే లేసండ వ్యకి కిగత్ర 
జన ఉండదాన్మ ఆర్థిక స్వాతం|(త్యంగా చెప్పవచ్చు. 


. సాధారణంగా స్ర్తీకి పురుషుడికన్నా ఆర్థిక స్వాతం(త్యం తక్కువగానే 
వుంటుంది. స్త్రీ సంపాదనా పరురాలై తే కొద్దిపాటి ఆర్థిక స్వాతం[త్యం కలిగి 
వుంటుంది. పురుమలు చేసే ఖర్చులకన్నా స్త్రీలు కుటుంబావసరాలకే ఎక్కువగా 
ఖర్చు చేస్తారు, శ్రీకి డబ్బు ఖర్చు చేసే విషయంలో స్వాతం(త్యం తక్కువే. 
ఇక నిరుద్యోగి అయిన గృహిణికి ఆర్థిక స్వాతం (త్యం ఇంకా తక్కువనే చెప్పాలి. 


జానపద స్రీ విషయానికి వస్తే ఈ పరిస్థితిలో చాలా భేదం కనిపిస్తుంది. 
జానపద స్త్రీ పురుషుడితో సమానంగా (శ్రమించి, సంపాదిస్తుంది. తాను సంపా 
దించిన కూలీ డబ్బుని కుటుంబ ఖర్చులకి ఉప యోగిస్తుంది. జానపద సమాజంలో 
ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలుంటాయి. కుటుంబంలోని వాళ్ళంతా (శ మించి 
సంపాదిస్తారు. ఈ సొమ్మును గృవా యజమానికి ఇచ్చి, కుటుంబానికి సహాయ 
పడతారు. తన కున్నంతలో స్వేచ్చగా ఖర్చు చేసుకోగల స్వతం్మతం జొనపద 
స్రీకి వుంటుందనే చెప్పాలి. ఒక్కాక్కాసారి ఎంత సంపాదించినా భర్త అధికా 
రానికీ, ఆధిక్యానికి లొంగి వుండాల్సిన అపసరం కూడ కనిపిసుంటుంది. లఘు 
పీఠ గాథల్లో స్త్రీ ఆర్థిక స్వాతం త్యం గురించి చూద్దాం, 


“బంగారు పాలెం చిన్ని దేవి కథలో! కనీసం గాజులు కొనుక్కునే పాటీ 


ఆర్థిక స్వాతం[త్యం కూడ లేనిదానిగా చిన్నదేవి కనిపిసుంది. అందుకే గాజులు 
వెయ్యడానికి వచ్చిన గాజుల శెట్టితో_ 


fa డా| తె. రామచ౦ | దుడు, చిత్తూరు జిల్తా జానపద గేయాలు, అనుబంధం. 


శా 


లఘు వీరగాథల్లో ప్రీ విలువలు 69 


“దుడ్డు వియ్యను మా మామ లేడో తుమ్మెదా . 
గింజలిచ్చే మాయత్త లేదో తుమ్మెదా బై | 
గాజులన్నా వెళ్ళిపోయె తుమ్మెదా? 


స 

అని చెప్పి పంపేస్తుంది. ఆమె కనీసం గాజులు కొనుక్కోలేని, స్థితిలో 
వుండదు. తాను [శ మించి సంపాదించుకున్న డబ్బుతో తన అవసరాలను తీర్చుకో. 
గలదు. కానీ ఈ వీరగాథలో చిన్నిదేవి రాజుగారి కోడలు, అందుకే గాయకుడు 
ఆమెకి ఆర్థిక స్వాతం [త్యం ఇవ్వలేదు, ధాన్యపు గింజ లివ్వడానికి అత్ర లేదనీ, 
దుడ్డు (ధనం) ఇవ్వడానికి మామ లేడసీ గాజుల శెట్టితో చెప్పి ప పం చేస్తుంద: 
అక్కడ కూడ అసలైన ఆర్థిక స్వాతంత్ర్యం అత్తకి బే ఆమె కేవలం ధాన్యమే 


ఇంట్లోవున్న ధాన్యం ఇచ్చి గాజులు కొనుక్కు నేపాటి es చిన్ని 
దేవికి లేదన్న మాట. దానికి అత్తగారే రావాలి. ఇంటి. .కోడ లైనప్పటికీ ఆమె 
స్థానం కొన్ని హద్దులకే పరిమితం. కోడల్ని కూతురుగా చూసుకుంటున్నామని 
అ 5 త మామలు భావిస్తుంటారు. కానీ అవసరమైన చోట్ల ఆమె స్వాతం త్యాన్ని 
అణచివేస్తూనే వుండే వాళ్ళ మనస్తత్త్వం ఇక్కడ గమనించవచ్చు. అదే కూతు 
రె తే స్యతం (తంగా ధాన్యంతో గాజులు కొనుక్కోగలదు. తరువాత వచ్చే. పరిణా 
మాలను ఎదుర్కొలేక చిన్నిదేవి గాజులు కొనుక్కునే ధైర్యం చేసి వుండక 
పోవచ్చు. కూతురి కిచ్చే చనువు ఏ అత్రగా రయినా కోడలికి స 1. అలా 
తల్లి దగ్గర చూపించే స్వేచ్చ స్రీ అత్త దగ్గర చూపలేదు. త్య స 


కేవలం గాజులు కొనుక్కో వడానికి కూడ అత్తమీద అధారపర్డ చిన్ని దేవి 
పీరగమయ్య విషయంలో అత్తని టక. తప్పలేదు. గౌరవించతగినంతవరరు 
ఆమెను గౌరవించింది. కానీ స్వవిషయంలో ముఖ్యంగా నైతిక విషయాల్లో ఆమె 
పెత్తనాన్ని సహించలేకపోయింది. చెప్పిన మాట వినకపోతే జంగ మయ్య ఇద్దర్నీ 
చంపుతాడని కూడ అత్తకి నచ్చచెప్పే (ప్రయత్నం. చేసింది, _. ......... 


aad 





లలి 
fey 
ఇ 

t 


70 లఘు వీరగాథల్లో త్రీ విలువలు 


స్రీ సంపాదనకు ఒక నికృష్టమైన మార్గం వ్యభిచారం. కోడలిచేత వ్యభి 
చరింపచేసి ధనం సంపాదించే (పయత్నం ఇక్కడ అత్త చేసింది. 


సామాన్య స్రీకి ఆర్థిక స్వాతం (త్యం తక్కువే. కానీ ఒక రాణికి పూర్తిగా 
అర్థిక స్వాతం (త్యం వుంటుంది. ఈ విషయం *రాజా రామేశ్వరరావు కథలోకి 
చూడవచ్చు. (బీటిమరాణి ఇంగ్లీమ చదువు నేర్చుకున్న రామేశ్వరరావుకి కంథఠా 
వారము, గుబ్బము బహుమతులుగా ఇవ్యడం గమనించవచ్చు. 


త్రీకన్న ఆర్థిక స్వాతం[త్యం ఇట్టా వుంచే దానధర్మాల విషయంలో 
స్త్రీ ఎంతవరకు పాలుపంచుకుంటుందో గమనిద్దాం. 


దానధర్మాలు 

ఎదుటివాళ్ళనుండి ఏ పతిఫలం ఆశించకుండ వున్న దాంట్లోనే వాళ్ళకి 
ఇవ్వగలగటమే “దానం చేయడం లేదా ధర్మం చేయడం,” అయితే సాధార 
ణంగా ఈ ధర్మం ఆర్థికంగా ఉన్నత స్థితిలో వున్నవాళ్ళు తక్కువ స్థానంలో | 
వున్నవాళ్ళకి చేస్తారు. అట్టా అని దానంచేసే బుద్ధి కేవలం వ్యక్తి ఆర్థిక స్థితిమీదే 
ఆధారపడి వుండదు. వాళ్ళ మన _స్తత్వాన్నిబట్టి వుంటుంది. ఎంతో ధనవంతు 
లై నన్సటికీ ఏ మాతం ధర్మ చింతన లేని వాళ్ళుగా కొందరుంటారు. అట్లాగే 
పేదవా'శ్లెనప్పటికీ తమకున్న ంతలోనే దానం చేసేవాళ్ళు కొందరుంటారు, 


జానవదులు తమ కున్నంతలోనే ఎదుటివాళ్ళకి దానం చేసి ఆదుకునే 
(పవృత్తి కలవాళ్ళుగా కనిపిస్తారు, ఈ మన స్తత్వమే తమ వలో రూడ 
(పతిబింబిస్తుంది. 


నల్ల సోమనా[ది కథలో ధర్మబుద్ధి ఎక్కువగా కనిపిస్తోంది. ఆంథోళి 
టోగిపే ఐటీ రాజైన తీమ్మా రెడ్డి రాజ్యంలో కరువు వచ్చింది. కరువుకు తట్టుకో లేక 
(పజలు వీదవాళ్ళయ్యారు. ధనం, పకువులు, సొమ్ములు, వస్తా9లు, వ్యవసాయం 





8. డా॥ బి రామరాజు. డా॥ నాయని కృష్ణ కుమారి, జానపద గేయాలు 
సాంఘిక చరిత, పు «201, 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు 7 


అన్నీ హరించుకుపోయాయి. అప్పుడు (పజలంతా తిమ్మా రెడ్డి దగ్గ రకు వచ్చారు. 
శేళమ్మను సంప్రదించి తిమ్మా రెడ్డి తమ సంపదనంతా దొనం చేశాడు, అయినా 
కరువు మాసిపోలేదు. 


తిమ్మారెడ్డి కేశమ్మ సహాయంతోనే దానధర్మాలు చేసాడు, కేళమ్మ 
సంపద తమ సంతానానికో, ఆ తర్వాతి తరానికో వుండాలనే సంకుచిత స్వభా 
వంతో కాకుండా దయార్ద్ర హృదయంతో దానం చేయనిచ్చింది. ఆమె స్వార్థా 
నికి తావిచ్చివుంటే తిమ్మారెడి ఏ మాత్రం దానం చేయలేకపోయేవాడు. అయి 
నప్పటికీ కేశమ్మ చేసిన త్యాగంగానీ, సేవగానీ పరిగ ణలోకి రాలేదు. a 
తిమ్మా రెడ్డినే జ 


'కల్పవృక్షపు టొర, కొమధేనువ రెడ్డి 
భూదేవులూ రెడ్డి'4 అంటూ క్రీర్రించారు. 


అంతేకానీ కేశమ్మ తన తాశినే దానం చేసీనపుడు కూడ [ప్రజలు ఆమెను 
క్రీ ర్రించడం కనబడదు. ఒక స్రీ ఏ రంగంలోనై శా రాణించడానికి ఆమెకు 
సహకరించిన పురుషడిని కీర్తిసారు. కానీ పురుషుడి (ప్రఖ్యాతికి కారకురాలై న 
స్తీని అంతగా మెచ్చుకో రు. స్త్‌ భర్తకి చేసే సహాయం ఆమె విద్యు కథర్మంగా 
భావిస్తారు. కానీ పురుషుడు భార్యకు చేసే సహాయాన్ని ఆతని అవధులు దాటి 
చేస్తున్నట్లుగా భావిస్తారు. అంతేకానీ అది వారిద్దరిమధ్య వున్న సదావగావానగా 
భావించరు. (పతి చిన్న విషయానికీ న్రీకి అబలగా ము[దపడటమే దీనికికారణం 
కొ వచ్చు. 


తిమ్మారెడ్డి, కేశమ్మ తమ సంపదనంతా దానంచేసి చివరకు నిలువ నీడ 
కూడ లేకుండా సం వెళ్ళారు. అక్కడ ఆ దంపతులకు నల్త సోమన్నాది 
పుడుతాడు. 


ఈ లఘు వీర గాథల్లో కేవలం దానధర్మాలు చేసే సె తిమ్మా రెడ్డి దంపతుల 
వంటి వాళ్ళీలేరు. ఎంతో ఆ'స్తిపరులై. నా దానం చెయ్యని పిసినారి వాళ్ళుకూడ 


ME PRR 


4. పై ఊపు 146. 


72 వ లఘు వీరగొథల్లో స్రీ విలువలు 


కనిపిస్తారు. మనుమల్లోని సహజమైన ఈ వ్యత్యాసాలు వీరగాథల్లో చిత్రించడం 
గమనించ వచ్చు. 


పర్వతాల మల్లారెడ్డి కథలో - 

'స్టీల శీల సొపర్యత మందున తందానతాన 

బీక్షమివ్వని లింగారెడ్డి ర్‌ ఉన్నాడని పొడారు. అతని భార్యకూడ ధర్మ 
బుద్ధి లేనిదానిగానే కనబడుతుంది. అందుకే దాన ధర్మాల గురించి తన భర్తకి 
ఏమీ చెప్పదు. పెగా పొలంలో జంగానికి మూడు కొ[రకంకులు, రెండు దోస 
కాయలు దానం చేసాడని పొలిదేవరకు కొడుకుని బలి ఇవ్వడంలో భర్తకి సవాక 


రిస్తుంది, 


నల్ల సోమనాద్రి కథలో తిమ్మా రెడ్డి, పర్వతాల మల్హా రెడ్డి కథలో మల్లా 
రెడ్డి, అనుముల (బమ్మా రెడ్డి, చేసిన దాన ధర్మాలు మాతం స్రీ చేసిన ధర్మాల 
కన్నా ఎక్కువగా కీ ర్రించడం గమనించాలి. అంటే ఈ విషయంలో కూడ శ్రీ 
పాత రెండో తరగతికే చెందుతుందనుకోవాలి, ఆర్థిక స్వాతం [త్యం గానీ, 
దానం విషయం గానీ స్రీ మానసిక ధై ర్యాన్నిబట్టి వుంటాయి. లఘు వీరగాథల్లో 
స్రీ సావాసం ఎంతవరకు కనిపిస్తోందో చూద్దాం, 


స్రీ సాహస కృత్యాలు 

శారీరకంగా గానీ, మానసికంగా గానీ ధైర్యం (పదర్శించటమే సాహస 
కృత్యాలనుకో వచ్చు. శిష్ట సాహిత్యంలోగానీ జానపద సాహిత్యంలోగానీ 
సావాసం ఎక్కువగా పురుషుడి పరంగానే వర్ణించారు. త్రీ (పదర్శించిన సాహ 
సాన్ని పురువుడి సాహసంలా కీ రించరు. తెలంగాణా పోరాటంలో మహిళల 
| సాహసాన్ని గుర్రించలేదు. ఇంతకాలానికి స్రీ శక్తి సంఘటన సభ్యులు “మనకు 
తెలియని మన చరిత అనే పుస్తకంగా ఆ శ్రీల సాహస కృత్యాలను లోకానికి 
చాటారు. “ఉద్యమాలికి స్త్రీలు అత్యవసరమని గు ర్తించినప్పటికీ, పార్టీ వాళ్ళను 


ర్‌ం వః 4, పుం 264. లో 


లఘు వీర గాథల్లో స్రీ విలువలు 79 


సహాయకులుగా మా(తమే చూసింది కానీ, చరిత కర్తలుగా గు రించలేదు *" 
పోలీసులకు వ్యతిరేకంగా పురుషులు వడిసెఐలు పట్టుకొని నిలబడితే ఆడవాళ్ళు 
రాళ్ళు అందించి సహాయపడ్డారు. మంచినీళ్ళ కుండలు అందించి పోరాటంలో 
తమ పాత్రను నిర్వహించారు. ఆ సమయంలో స్త్రీలను [ప్రత్యేకంగా చూసారు. 
అందుకే ఉద్యమానికి సానుభూతి పరుగులుగానే స్త్రీలను చూసారు. అంతే కానీ 
[పత్యక్షంగా పోరాటంలో పాల్గొనే శక్తి చాలా తక్కువ మందిలో తీసుకు 
రాగలిగారు. 


త్రీ ఎక్కడైనా ధైర్య సాహసాలు [పదర్శించినా అవి -రెండో తరగతి 
కిందే జమకట్టి చూడటం జరిగింది. ఈనాటి పరిస్థితే ఇట్టా వుంచే ఎప్పుడో పాడు 
కున్న లఘు వీరగాథల్లో స్త్రీల పాత మరీ చిన్నడిగానే వుంటుంది. వాస్తవానికి 
కథాకాలంలో వాళ్ళు కథలో ముఖ్యపా[తధారులైనాా రాను రాను వాళ్ళ 
(పాముఖ్యత తగ్గిపోతూ వచ్చిందనడానికే ఆస్కారం ఎక్కువగా వుంది. అటు 
వంటి లఘు వీరగాథల్లో 'పదర్శించ బడిన స్త్రీల సాహస కృత్యాలను చూద్దాం, 


సదాశివరెడ్డి కథిలో అతని అమ్మమ్మ శంకరమ్మ రెడ్డికే ధైర్య వచనాలు 
చెప్పి నైజాం పెకి 'పురికొల్పుతుంది. 7 


అవసర మైతే అధిక శ_కి సంపన్నుడైన నిజాం పెకి దండె త్రడాసీకి 
కూడ రాణి శంకరమ్మ వెనకాడలేదు. కేవలం తనకున్న ఒక్క. గజైల కొడ వలి 
తోనే నిజాముని ఎదురిస్తానంటుంధి. ఆమెది ధర్మయుద్ధం. ధర్మం కోసమే 
యుద్ధానిక్షై నా సిద్ధమవుతుంది. 


నిజాం తన కొడుకైన హల్రీకాను రెడ్డి చంపాడనే అనుమానంతో నవాబు 
రెడ్డికి సంకెళ్ళు వేస్తాడు. ఈ వా. ర్త శంకరమ్మకి తెలుస్తుంది. 





6. స్రీ ళక్తి సంఘటన సభ్యులు, మనకు తెలియని మన చరిత, పు. ౫.2 
7. _డాఃబి. రామరాజు & డా॥నా. కృష్ణకుమారి, జానపద గేయాలు-సాంఘిక 
చరిత, పు 218. వ. 


74 లఘు వీరగాథల్లో స్రీ విలువలు 


నవాబు అన్న భయం కూడ లేకు ఎడ రెడ్డిని రక్షించటానికి, నిజాంని 
ఎదుర్కొనడానికి గజ్జెల కొడవలితో సిద్ధపడింది. శంకరమ్మ థె ర్యానికి నవాబు 
బెదిరి, ఆమె మనుమడికి కేవలం సంకెళ్ళే వేసాననీ, చంపలేదనీ చెబుతాడు. కానీ 
తన కొడుకు మాతం చచ్చి పోయాడని శవాన్ని చూపిస్తాడు. అప్పుడు రము 
తన కోపాన్ని తగ్గించుకు వెళ్ళిపోతుంది. 


ఈ కథలో శంక కరమ్మ సావాసం (ప్రధాన కథకు ఒక ఉపకథ వంటిది. 
అంతేకానీ స్త్రీ సావాసాన్ని చాటే ముఖ్య విషయంగా కనిపించదు. నల్రసోమనా (ది 
కథలో అతని తల్లి కేశమ్మ పొరుగూరి వాళ్ళ అసూయకి తన భర్త బలయి 
పోయినా ఏ మాత్రల అధైర్య పడకుండ కష్టాలనెదుర్కొని నల్రసోమనా దిని 
పవా[కమవంతుడిగా తీర్చి డిద్దుతుంది, శేశమ్మ ఎంత సావాసవంతురాలై నప్పటికీ 
ఆమె సాహసం ఈ వీరగాథలో కొద్ది [పాధాన్యతలోనే కనిపిస్తుంది. నాయకుడై న 
నల్ల సోమనాద్రి యుద్దంలో (ప్రదర్శించిన సాహసంకన్నా ఈమె సాహసాన్ని 
తక్కువగా అంచనా వేయడం శోచనీయం. 


దాదాపు 45 ఏళ్ళ [కిందట జరిగిన మందసా సంస్థానంలో అధికారులకి 
వ్యతిరేకంగా జరిగిన (సతిఘటనలో గున్నమ్మ ఎంతో సావాసం (ప్రదర్శించింది, 
ఈమె సాహసాన్ని వీరవనిత గున్నమ్మ' అనే జముకుల పాటగా జానపదులు 
పాడుతారు. ఆ తరువాత అనేక పాటల్లో ఈవిడ పేరుని _(యైరణగా తీసుకు 
న్నారు. 


వీరవనిత గున్నమ్మని మిక్కిలి సాహసవంతురాలిగా చి|త్రించారు. కానీ 
వీరుడుకీ, నాయకుడికీ వర్షించి చెప్పే విశేషాలేమి ఈమెకి చెప్పలేదు. 


ఈ వీరగాథ పారంభంలోనే__ 


“మందస, బలిగాము,.....రాజాపురం (గామంబున 
భీముడి గడియలేమొ. ....పుకైనమ్మ గున్నమ్మ 


ననన rrr rr LL EEE EN 
6. డా! జయదీర్‌ వ తెలంగాణారై తాంగ పోరాటం _ (ప్రజా 
సాహిత్యం, పు | 


లఘు పీరగాథల్లో స్రీ విలువలు 75 


అసమ గడియాన. .. . .. జల్మామైనాదోయ్‌ 


అని చెప్పడంలో భారత కథలో భీముడితో సమానమెన శౌర్య పరా 
క్రమాలు గున్నమ్మలో కూడ వున్నాయని సూచించడం జరిగింది. 


రాజు మరణానంతరం ఆడవి (పభుత్యపరం అయింది. [పభుక్వాధికార్లు 
అడవిలోని కలప మొదలగు అటవీ సంపదని అక్రమ రవాణా చేయసాగారు. 
రైతుల మీద అదనపు పన్ను భారం వేశారు. అప్పుడు గున్నమ్మ ఏడు వూర్త 
రైళులకి మీటింగు పెట్టింది. చుట్టు పక్కల (గ్రామాల్లో వున్న ర్రైతులందర్నీ 
కూడదీసీంది. అందరూ ఆమె మాట మీద నడిచేలా చేసింది. మంతకోట 
అడవిలో కలప కొట్టుకు రావడానికి నూరు బళ్ళలో వెళ్ళారు. కలపతో తిరిగి 
వస్తున్న బళ్ళను ఆపి టికెట్టడిగిన ఫారెస్టు వాళ్ళని (పభుత్వం వాళ్ళన్న శంక 
కూడ లేకుండ గున్నమ్మ ఎదిరించింది. కానీ ఆమెతో తన్నులు తిన్న ఫారెస్టు 
వాళ్ళు మెజిసేటు, కలెక్టర్‌ లకు విషయం చెప్పారు, .గున్నమ్మను బంధించమని 
వాళ్ళు జవాన్లను పంపారు. 


జానపదులు ఏ (పకృతి వనరుల మీద ఆధారపడి జీవిస్తున్నారో ఆ 
సంపదని వాళ్ళకి దక్కకుండ చేయాలని [ప్రభుత్వం వాళ్ళు చూసారు. ఈ అన్యా 
యాన్ని సహించలేని గున్నమ్మ మగ వాళ్ళు కూడ చేయని సాహసంచేసి, రైతులకి 
ధైర్యం చెబుతుంది. 


తనని బంధించడానికి వచ్చిన జవాన్లని బడితెతో కొట్టింది. 


“ఎ|రని కిళ్ళకేమొ,.. ఎక్కినాది కోపము 
నీలం కళ్ళకే మొ. ++ నిండినాది కోపము 


నా అడదాని దెబ్బ*** యిది జూసుకోరా,.. అని 


0. ఎ అప్పల్నాయుడు (సేకరణ), అరుణతార, (1988). 


గ గ్ర లఘు పీరగాథల్లో స్రీ విలువలు 


బండిలోనా బడితె... చుురున దీసింది 
ఎ(రపాగాలను ఎగురా కొట్టింది 
ఎనక దిరిగిన జమాన్ల... ఎంటా దగిలింది'10 


ఈ విధంగా జవాన్లు పారిపోయేటట్లు చేసింది, తెల్లవారేసరికి పచ్చ వారెంటులతో 
వచ్చిన జవాన్లను మేడమీదనుండి చూసి దిగి వచ్చింది. కలెక్టర్‌ను తోటకి 
రమ్మనీ, అక్కడ మాట్లాడుతాననీ చెప్పి పంపింది, కలెక్టర్‌ 1200 మంది 
పోలీసులతో, తాసిల్దార్‌, మెజిస్రేటులతో తోటకు వచ్చాడు. 


గున్నమ్మ వాళ్ళ నెదురించేందుకు చేసుకున్న సన్నాహాలు విచి తంగా 
కనిపిస్తాయి, 


“ఆడ్జెడు వ్యరగుండ. .. ,*.ఆడకొంగునేసింది 

బడితె క్మరనేమొ,...**చేతను బట్టింది 
శబ్దభేదిలాగు. . +. ++ ఎల్లూచున్నది 

కడాలు కదలాడగా. ., , ...మం్యతకోటతోటకే మొ'11 


ఆమె వస్తున్న శబ్దాన్ని కలెక్టర్‌ డప్పుల శబ్దంగా భావించాడు. అది 
గున్నమ్మ వస్తున్న శబ్దమనేసరికి వాళ్ళ గుండెకాయలు దడ దడమన్నాయట, 
రైతులు, గున్నమ్మ తోట చేరగానే జవాన్లు వాళ్ళతో పోరాటం మొదలుపెట్టారు. 
అప్పుడు 


“అడ్జ్డెడు వ[రగుండ, . .చేతుల దీసింది సాసుబిల్ల గున్న మ్మ 
a sy) 

కలక పేరు , =. మే సేటు, .. కళ్ళలో జల్రిందీ 19 ఖ్‌ 

మేసేటు కలక పేరు, ., మెడలిర గొట్టింది ?9 ., ?9 





గంటల జంపీనాది,..5కంపెని జమానోల్ని' థ్‌ , నేనీ 
10, పై ఉం 
1l. చె. దీం 
12. పై, ఊ 


లఘు వీర గాథల్లో త్రీ విలువలు i 


ఇక్కడ స్రీ పోరాడుతోంది కాబట్టి గాయకుడు స్త్రీలకు సంబంధించిన 
వంటింటి పదార్థాలతోనే వర్ణించడం గమనించాలి. [శమ విభజనలో స్త్రీకి ఇంటి 
పనులు, పిల్లలపోవణతో పాటు వచ్చిన నురో ముఖ్యమైన పని వంట చేయడం. 
వంటపదార్థాల్లో ఎదుటి వాళ్ళను తేలిగ్గా జయించ గలిగేది కారమే. స్త్రీ తన 
మాన, (పాణరక్షణ సమయాల్లో కారంపొడి శ్మతువు కళ్ళలో చల్లితే చాలు. 
ఆధునిక శిన సమాజంలోని స్రీలకు తెలిసిన కరాటే, జూడోవంటి విద్యలు 
జానవదులకు అంతగా తెలియవు, అందుకే తమకు తెలిసిన విద్యనే వీర గాథల్లో 
పొడుకున్నారు. 


ఈ విధంగా సావాసంగా పోరాడిన గున్నమ్మని ఎదురొడ్డి హోరాడలేక 
పోయారు ఆందుకే రామిరెడ్డి అనే జవాను ఆమె నీళ్ళకోసం వెళ్ళగానే చెట్ట 
చాటు నుండి తుపాకితో పేల్చి చంపాడు. 


ఆ జవానుకి కూడ బాధ కలిగి- 

“దండం దండమమ్మ సాసుదిల్ల గున్నమ్మ 

యే తల్లి గన్నదోలే సాసుబిల్హ గున్నమ్మ' 

ఆని నమస్కరించి వెళ్ళిపోతాడు. మరణానంతరం కూడ శ|తువులతో 


గౌరవం పొందిన వీరవనితగా గున్నమ్మను జానపదులు చి తించారు, 


రజాకారు ఉద్యమ కాలంలో కూడ శ్రీలు ఇట్లాగే కారంపొడితోను, 
రోకళ్ళతోను పోరాటం జరిపినట్టు తెలుస్రోంది.18 ఏర వనిత గున్నమ్మ పేరు 
తెలంగాణా రైతాంగ పోరాటంలో ఉపయోగపడింది. 


.“చెర్లోవల్లె రెడ్డమ్మకథి లో తురకదొరలు చేను పళ రెడ్డెమ్మని 
బలాత్కారం ని! వస్తారు. 





18. స్రీళకి సంఘటన సభ్యులు, మనకు తెలియని మన చరిత, 21/11, 


78 లఘు వీర గాథల్లో శ్రీ విలువలు 
అప్పుడు రెడ్డెమ్మ--- 
“హీనజాతి తురకా కులములో... బతము జెడ్నూ,... 
అబ్బుడై న రెడ్డెమ్మ తల్రీ మిందనుంచి కుప్పలించి దూకే యుండేది 
అబ్బుడైన రెడ్డెమ్మ తల్రీ పూలపానుపుపె అ పడినట్టుండాదే 
ఓగుంటి గంగా హీనజాతి తురకా కులములో - బతము జెడ్నూ 


బంత ముండాదా 
నువ్వన్న చోటియ్యవో గుంటి గంగా నువ్యన్న చోటియ్యవమ్మా '14 


అంటూ గుంటి గంగను ప్రార్థించి పగిలిన రాయిలో దూరి మరణిం 
చింది, 


మాన సంరక్షణలో రెడ్డమ్మ అట్లా మరణించడం ఎంతో సాహన 
కృత్యమే. ఏ |పాణికైనా ఎక్కువ తీపి (ప్రాణాలే. అటువంటి ప్రాణ త్యాగం 
చేయడానికి ఎంతో ధైర్యం, సావాసం కొవాలి. అందుకే రెడ్డమ్మ చేసిన ఆత్మా 
ర్పణం ఒక సాహస కృత్యంగానే భావించాలి. 


రాజారామేశ్వరరావు కథలో వంటమని వైన సేవకుల బుచ్చమ్మ పాత 
సావాసంతో కనిపిస్తుంది. రామెళ్వరరావు చెన్నపట్నం వెళ్ళి ఆంగ్ల విద్య నేర్చు 
కుంటాడు. ఆ విద్యాభ్యాసానికి అతడు అరబ్బు తాలందౌల దగ్గర మూడు లక్షల 
పైకం అప్పు తీసుకుంటాడు. చదువు నేర్చుకుని తిరిగి సూగూరు సంస్థానానికి 
బయలుదేరుతాడు. అరబ్బు లసంత చేరేసరికి శ్రీరంగం చెరువు తెగిందన్న వార్త 
తెలుస్తుంది. అరబ్బుల కొలువులో పాతవాళ్ళను మార్చి కొ త్తవాళ్ళని నియమించ 


మంటాడు. అప్పుడు అరబ్బు తాలందౌల తన అప్పు తీరిస్తే వెళ్ళిపోతానని 
చెపాడు. య 


రామేశ్వరరావు ఆ అప్పు తీర్చలేక పోవడంతో అతడిని జైల్లో పెడారు, 
కానీ అతని సేవకులై న బుచ్చమ్మ నీ, సిద్ది అంబర్‌ నీ ఖెదు చెయ్యకుండ వది 
లేస్తారు. చివరకు సేవకుల బుచ్చమ్మ ద్వారానే రామేశ్వ రరావ్‌ ఖై దునుండి 
బయటపడి తన రాజ్యం చేరుకో గలిగాడు. 


నాననా నన ననా వమన లవ వమా డాానా ననా నవువా వనన బాసిన వాసము పప ధాత డా 


14. డా॥ కె. రామచందుడు, చిత్తూరు జిల్లా జానపదగేయాలు, అనుబంధం, 


లఘు వీర గాథల్లో స్రీ విలువలు | 19 


“పీవక్షుల బుచ్చమ్మ వినుము మన మందికి చెప్పే 
వారు ఎవ్వరు సిద్ది అంబర్‌ గారిని పిలిచె సిద్ది అంబర్‌ గా 


నీవు శ్రీరంగాపురమునకు పొమ్ము నిస్సల్‌దాడునితో చెప్పుము. సిద్ధి 
అంబర్‌గాడు పెనమాయె'15 ఖై దులోవున్న రామేశ్వరరావు సేవకుల బుచ్చమ్మ 
ద్వారా సిద్ది అంబర్‌ కీ ఆతని ద్వారా నిస్సల్‌ దారుడికీ తన సమాచారం పంపాడు, 
విషయం తెలుసుకున్న నిస్సల్‌ దారుడు వెంటనే బయలుదేరి పటణం చేరాడు. 
రామేశ్వరరావు తప్పించుకునే మార్గం ఒక లేఖలో రాసాడు.-- క 


సేవకుల బుచ్చమ్మ ద్వారా ఆ లేఖని అతనికి పంపాడు. 
“చేవకుల బుచ్చమ్మ పిలిచె దొరకు భోజనము తీసుకుని 
పోయె అపుడు యీ జాబును అన్న ముల పెట్టి వెయ్యి 
రూపాయలు ఆమె చేతికిచ్చె బుచ్చెమ్మ తీసుకుని బుచ్చెమ్మ 
వచ్చేవరకు రాజు భోజనము వచ్చె జరగండి భోజనము 
తెచ్చి రాజు కిచ్చె అన్నము తిని రాజు చదివి చూచే'16 


ఆబల ఏమీ చెయ్యలేద నే ధైర్యంతో సేవకుల బుచ్చెమ్మని ఖైదు చెయ్య 
లేదు. చివరకు ఆ అబలవల్లనే కథలో ముఖ్యమైన ఘట్టం జరిగింది. రామేశ్వర 
రావ్‌కి తీసుకెళ్ళే అన్నంతోపాటే ఉత్తరం కూడ అతని కందించింది. 


శతు రాజ్యంలో ఆనుక్షణం (పాణభీకితో వుంటున్నప్పటికీ బుచ్చెమ్మ 
రాజు కట్లా రహస్య సమాచారం అందివ్వటంలో ఎంతో సాహసం" చేసిందనే 
చెప్పాలి. రాజు ఖై దులో ఎంతో మంది కాపలా వాళ్ళ మధ్య వుంటాడు. అటువంటి 
రాజుకు భోజనంతోపాటు లేఖ అందివ్వటమంటే కష్టమైన పనే, ఏ కొంచెం శతు 
పక్షాల వాళ్ళకి అనుమానం వచ్చినా బుచ్చెమ్మ ప్రాణాలకే ముప్పు. ఆంటే తన 
(పాణాలను కూడ లెక్క చెయ్యకుండ బుచ్చెమ్మ రాజును కాపాడటానికి సిద్ధపడిం 


లా 
15. డా॥ వి. రామరాజు & డా॥ నా, కృష్ణకుమారి, జానపద గేయాలు = 
సాంఘీక చరిత, పు. 206. 


16. పె, వు, పు, 208. 


80 లఘు వీర గాథల్లో త్రీ విలువలు 


దన్నమాట. ఆ ఉత్తరంలోని (ప్రణాళిక (ప్రకారం రాజా రామేశ్వరరావు ఖైదు 
నుండి తప్పించుకోగలిగాడు. తన వూరైన కర్నూలు చేరాడు, 


ఇంతటి (పాముఖ్యత వున్న బుచ్చెమ్మ సావాసాన్ని కేవలం (పధాన 
కథకు ఉప కథలా (గహించారే కానీ (పాథమికంగా చెప్పలేదు. 


ఇక లఘు వీర గాథల్లో కనిపించే బలిదానాలు స్రీ సాంఘిక విలువల్ని 
ఎంతవరకు (పభావితం చేస్తున్నాయో చూద్దాం, 


బలిదానాలు 

జానపద గాథల్లో ఐలికియకి ఒక [ప్రముఖ స్థానం ని ర్లెశించబడింది. 

'తమకు అహార పుష్టిని సమకూర్చే దైవం మీద కృతజ్ఞత చూపిస్తూ 
తాము తినే ఆహారాన్నే కానుకగా అర్పించే పద్ధతి ఒకటి కాగా, భక్తుడు దై వంతో 
తన్ను అభేదంలో చెప్పుకుంటూ ఏకత్వ స్థాపన కొరకై తన ఆత్మనే ఆకర్షించు 
కునే పద్ధతి మరొకటి. తనలోని ఆత్మకు బదులులో ఆ స్థానంలో జంతు వులను 
చేర్చడం (కమంలో జరిగిన మార్పు. జానపద గాథల్లో తల్లి దేవత సర్వే 
సర్వ|కా రక్త పీతికల దేవత ఆవిడ బలి కోరుకుంటుంది.* 17 కోతకొచ్చిన 
పొలంలో పసుపు చేలల్లో బలి ఇవ్వటం ఈనాటికీ జరుగుతున్నదే. 


వేటలో అలసీ గద్దగుండు కింద నిద్రపోయిన నల్ల సోమనా దదికి కలలో 
ధనలక్ష్మి కనిపించి బలికోరుతుంది. 


“నేను నీకు వూరికే దొరకను 

ఏక పుణక |బాహ్మణుని. తెచ్చినాకు హారము పెట్టితే 
ధనము సీకు దొరుకు తా 

దండికోట కట్టగల వు' 18 


అని లక్ష్మీదేవి చెబుతుంది. లోక రక్షణ చేసే మాతృ దేవతైన లక్ష్మీదేవి 
బలి కోరడమన్నది జానపదుల్లో వున్న ఒక మూఢ నమ్మకమే. 





ఉ. 180. 


iT. 
18. 


Fe re | 


లఘు వీరగ్గాథల్లో స్రీ విలువలు ర్త 


_ ఈ బరిదానానికి దేవర కొండలో బ్రాహ్మణి శేషమ్మ కుమారుణ్ణి. మూడు 
రోజుల్లో మచ్చిక చేసుకున్నారు. ఆవిడకు 500 రూ॥ లిచ్చి క్రేశవరాయజ్డ మళీ 
చూపిస్తామని నమ్మించి తీసుకెళ్తారు. 


“మల్లి తెచ్చి చూపుతమనిరి 
కొడుకును ఎత్తుకోని 
గదగూడెము పలెకు వచ్చిరి 

ఛి రా. 
తెచ్చిన కొడుకును గుండుకాడ నరికినారు 
పక్కున గుండు పగిలే 
పదికోట (డవ్యము వెలె'19 

త ౧ 


శేషమ్మ అమాయకంగా రాజభటులను నమ్మి కొడుకును వాళ్ళతో సాగ 
నంపింది. అంటే ఒక స్తీ అమాయకత వల్ల (వభువుల అవసరాలు తీరాయి. 
[ప్రత్యక్షంగా (బాహ్మణ బాలుడు బలయ్యాడు. కాసీ పరోక్షంగా బలయిపోయింది 
తల్లే అని చెప్పాలి. 


బంగారుపాలెం చిన్నిదేవి కథలో చిన్నిదేవి శీలాన్ని అమ్మాలని చూసిన 
అత్తను, భర్త పోలేరమ్మకు బలి ఇస్తాడు. ఆమెను అవినీతికి ప్రోత్స హించీనవాడు 
పురుషుడె డై నప్పటికీ బలయిపోయింది = స్రీ కొవడం గమనించవచ్చు. 


ఇక చెర్లోవల్లె రెడ్డమ్మని బలాత్కరించ బోయినవాళ్ళు తురక దొంగలు, 
తప్పు వాళ్ళదే press గుంటి గంగలో దూరి బలయిపోయింది రెడ్జెమ్మే, ఆమె 
బలయిన తరువాత ఇచ్చిన శాపంతో తురక దొంగలు నెత్తురు కక్కుకుని 
చనిపోయారు. 


మానవుడు సృష్టించిన భగవదూపాలలో ' కూడ పురుషాధిక్య సమాజమే 
ప్రతిబింబిస్తోంది. పిల్లలు బు పుట్టడానికీ మంచె "జరగటానికి వరాలిట్చేవాకు పురుష 


peta 


క 
19. పె. ఉ, పు, 180. క i 


LVSV-6 


్రిలే లఘు వీరగాథల్లో స్రీ విలువలు 


దై "వం'£0:: కానీ బలికో రది పోలేరమ్మ మొదలై న దేవతలు. వూళ్ళో మసూచి, 
కోలరొ మేదలె స అంటువ్యాధు=కు స్రీ దేవతల ఆ|గ హాలే 'కారణం: అంటే 
మంచి సందర్భాలకి పురుషదై వం, చెడుకి త్రీ దైవం కారణమయ్యారు.. బలు 
మూరు కొండయ్య కథలో కొండయ్యకి ఆరుబిల్లిగ విని దగ్గర అశరీరవాణి విని 
పిస్తుంది. ఆ గొంతు ఎరుకలి దయ్యానిదని అంజనం వేసిన కొండయ్య చెబు 
తాడు. అంటే దయ్యా న్ని స్రీ రూపంగానే చెప్పడం గమనించవచ్చు. చివరకు 
చేను పండితేకూడ పోలిపె ట్టడం ఓక ఆచారంగా మారింది. 


అట్టాగే అనుముల (బహ్మారెడ్డి కథలో మైసమ్మ ఒక గర్భిణీ శ్రీని బలి 
కోరుతుంది. బలిదొనాలు (పజల్లోవున్న మూఢ నమ్మకాల ఫలితమే. 


మూఢ నమ్మకాలు 


ఒకే రకమైన ఫలితాలు పదే పదే పనిపిస్తే ఆ సంఘటనల్లో నమ్మకం 
ఏర్పడుతుంది. అట్టాగే కొన్ని నిదర్శనాలు కనిపిస్తే తాను నమ్ముకున్న శ క్రి 
మీద విశ్వాసం మరింతగా బలపడుతుంది. సత్ఫలితాలు కనిపించకపోతే ఆ వీళ్వా 
సమే సడలిపోతుం ది, నమ్మకాలు హేతువాదానికి నిలబడలేని వై నపుడు వాటిని 
(మూఢ నమ్మకాలు' లేదా “అంధ విశ్వాసాలు” అంటారు, 


జానపదుల్లోనే కాక శిష్షుల్లో కూడ _రకరకాల ఆచారాలు, నమ్మకాలు. 
వున్నాయి. వీటన్నిటికీ ప్రా జాతుల్లో వివరణ కనిపిస్తుంది. మనిషి పుట్టుక, 
వివాహం: మరణం మొదలైన సంఘటన లన్నిటికీ మతవర మైన నమ్మ కాలు "కని 
పిస్తాయి? తాము నమ్మే ఈ నమ్మకాలనే జానపదులు లఘు వీర గాథల్లోనూ 
చొప్పించారు జానవదుల్లో ఎక్కువమంది మంత తం|తాలను' నమ్ముతారు. 
నిజమైన మంత్రాలకు భక్తి వుంటుంది, కానీ ఆమాయకులై న జానపదుల్ని 
నమ్మించి డబ్బు చేసుకునే పగటి _వేషగాళ్ళే ఎక్కు_న మంది వుంటారు, కొంచెం 
అనారోగ్యం. కలిగినా "ఎవరో _కీట్టని వాళ్ళు చేతబడి చేసారని, నమ్మే వాళ్ళు చాలా 
మంది ఈనాటికి కనిపిస్తారు. వాళ్ళలో నాటుకుపోయిన మూఢ నమ్మకాలే జానపద 
సాహిత్యంలోనూ కనిపిస్తాయి, 


'వేంక చేశ్వర్ల వరముచేత కలిగినవాడు ?వా రెడ్డి = పె. ఉ: 210. 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు రితి] 


కేవలం మట్టిని మం|తీంచి చల్లితే వీరుడైన సదాశివరెడ్డి కూడ. శిల అయి 
పోతాడు: మం|్రాలంటే వళ నమ్మకం అటువంటిది. * 


తే 


ఇక పిల్లలు పుట్టిన సమయంలోని (గ్రహబలాలకూ, విడ్డ భవివ్యత్తుకూ 
లంకె పెడుతారు. శేవలం జానపదుల్లోనేగాక కిషల్లో కూడ ఈ నమ్మకాణ | కని 


aS న 
పిస్తున్నాయి... 


“అనుముల (బ్రహ్మ రెడ్డి కథ'లో మాసిరెడ్డికి బిడ్డ పుడుతుంది. పంచాంగం 
చెప్పిస్తే మే బా జ 


కః “ఈ బిడ్డ బుట్టిన గడియ నక్షతం మంచిది 
ఒకరింటికి మను వియ్యబోకు 
మనువిస్తే స్‌ రాజ్యం బాడయితది 
సీ సాటి కొపుల దగ్గర నాయనా 
ఇలట పలుని దెచ్చుకోని 
Cy) ౧ 
ఇంట ఇల్టటం బెట్టుకో నాయనా 


బిడ్డ జన్మించిన సమయాన్ని చాలా ఖచ్చితంగా చెబితేగాసి వాళ్ళ జాత 
కాలను చెప్పలేరు, అట్లా సరైన సమయాన్ని నమోదు చెయ్యడం అరుదుగా 
జరుగుతుంది. కనురెప్పపాటు సమయంలో భేదమున్నాగానీ ఆ ఫలితాలు మార 
వచ్చు, విపులు తమ స్వార్థ (పయోజనాలకో సం పంచాంగాలు చెబుతారు. 
హోమాలనీ, నక్షత జపాలనీ, (గవాశాంతి ఆనీ ఎక్కువ మొత్తంలో డబ్బు 
వసూలు చేస్తారు. వాళ్ళు చేప్పినట్టు చె చెయ్యకపోతే మరేదో కారణంవల్ల కేడు జరి 
గినా తగిన కాంతి చెయ్యనందువల్ల నే అట్టా జరిగిందంటారు. ఇక ఈ కథలో బిడ్డ 
పుట్టిన సమయం, నక్షతం చాలా మంచిదనీ, ఇల్పరికపుటల్లుని తెచ్చుకోమని 
బాహ్మాలు చెప్పారు. అంటే ఆ అమ్మాయి రాజు ఎన్నో పూజలు, (వరా 
చేసిన.తరువాత పుట్టినబిడ్డ. అందుకే రాజుకి కూతురి విషయంలో ఆ విధంగా 
చెబితేగానీ (బావ్మలకు సరెన సన్మానాలు జరుగవు. తన. కూతురు ఎప్పుడూ 





21, పె. ఉ. పు, 491. 


ట్ర లఘు వీరగాథల్లో త్రీ విలువలు 


తన కళ్ళముందే వుంటుందన్న తృప్తి రాజుకి కలుగుతుంది. వగా ఆ అమ్మాయి 
జాతకంవల్ల అమెకే గాక రాజ్యానికి కూడ పథం కలుగుతుందని చెప్పారు. 
ఆయినా ఆమె 9 చివరివరకు కాక సుఖపడి నట్లు కనిపించదు. 


అనుముల (బహ్మో రెడ్డి పాతాళానికి వెళ్ళి అనుములు, తై దులు విత్తనాలు 
బిళ్ళలో నింపి, భూలోకానికి (ప్రయాణమయ్యాడు. దారిలో బండి చక్రాలు. భూమిలో 
దిగబడిపోయాయి. ఊళ్ళోవున్న శివళక్తులు బళ్ళు ఆగటానికి మొరమైసమ్మ 
హావతి ఆడగటమే కారణమని చెప్పారు. అది కూడ 


'యాకటి మనిషి గావలెనాకు'88 అని కోరింది, ఇంతలో నిండు చూలా 
లైన గొల్లయవతి కిష్టమ్మ భర్తకి అంబలి తీసుకెళ్తూ కనిపించింది. కాపులామెను 
ఆపి, ఆకలవుతోందని అడిగారు. అందరికీ రొట్రై అంబలి ఇచ్చి వెనక్కు తిరి 
గింది. అప్పుడు మైసమ్మని బలి తీసుకోమని కోరారు. వెంటనే. 


‘ఆ గొల్లామె మీది కెల్లి 

బండ్డు గూడ దొర్లినావి. 

బండ్రకింద బడి నాయానా 

గొల్హామె తునకలై పోయినాది 

కడుపుల ఉండ పిండమేమొ 

తల్రీపిల్తా హతమై పోయిరి 

ఆ నుంచి బండ్లు చెలరేగె 

దేశానికి ఒక బండి 

మొరమైసమ్మ చెదర గొట్టినాది”£8 

ఇక్కడ ఒక స్రీ దేవత మరో న్రీనే ులి కోరడం గమనించాలి. 


జానపదుల్లో వున్న మూఢ నమ్మకాలు చాలావరకు శ్రీపరమైనవే. 
ఆదికూడ గర్భిణీ స్రీలకు సంజంధించిన నమ్మ కాలే ఎక్కువగా కనిపిస్తాయి. 


22, డడ పు, 461. 
. ఊపు 


28. . 462. 


[el rey 


28. 


లఘు వీరగా థల్లో స్రీ విలువలు 85 


కొత్తగా కట్టిన ఇంట్లోకి గర్భిణీ (వవేశిస్తే గృహదేవత ఆ శ్రీని కానీ కడుపులో 
వున్న శిజవునుగానీ బలి కోరుతుందనే నమ్మకం ఈనాటికీ జానపదుల్లో కని 
పిసోంరి. 


అట్లాగే తెలంగాణా జిల్లాల్లో కనబడే మరో ముఖ్యమైన మూఢనమ్మకం 
బాలమ్మ, పిన్నమ్మ (మొదలై. న ఇంటిదేవతలు. (వివరాలకు అనుబంధం 
చూడండి). ఈ దేవతలు ఇల వేల్పుగా వున్న ఇంట్లోకి గ ర్భిణీస్త్రీ వెళ్ళినట్లయితే 
గర్భస్థ శిశువు నష్టమవుతుందనే నమ్మకం చాలామందిలో వుంది. ఆట్లా అని కేవలం 
కీడు చేసే బాలమ్మే గాక మేలుచేసే సీ బాలమ్మ కూడా వుందని నమ్ముతారు. ఆంటే 
శ్రీ శారీరక పరిస్థితిని బట్టి గర్భస్రావం జరగకపోతే అది మేలు చేసే బాలమ్మ 
_(పభావమనీ, గర్భ స్రావమైతే అది కీడుచేసే బాలమ్మ (పభావమనీ నమ్మట్నం 
జరుగుతోంది. 


అట్టాగే అపభ కార్యాలు జరిగినపుడు పిన్నమ్మను కొలుస్తారు, 


ఏమైనా, ఈ మూఢ విశ్వాసాలవల్ల బలవుతున్నది స్త్రీలే. తరతరాలుగా 
వసున్న నమ్మకంవల్ల గర్భిణీ న్రీకి మానసిక వ తడి కలుగుతుంది. ఆ కారణంగా 
'గర్భ[పావమయ్యే అవకాశాలు కూడ వున్నాయి. గర్భిణీ శ్రీ మానసికంగా 
దృఢంగా వున్నంతకాలం ఏ బాలమ్మ లు, పీన్నమ్మలు ఏవిధమైన pes 
చూపలేవు. 

ఈ మూఢ నమ్మకాలు పురుమల పరంగా ఎక్కువగా కనబడవు. స్త్రీలను 
మానసికంగానూ, శారీరకంగానూ బలహీనులుగా చి| తించి అణచి వేస్తూ రావడమే 
బ్లంధుకు కారణంగా భావించ వచ్చు. ఆందుకే బానామతి, చేతబడి, దెయ్యం. మొద 
లైన మూఢ మ కూడ ప్రీలే ఎక్కువగా బలి అవటం జరుగుతోంది. 


ఇంతవరకు పరిశీలించిన లఘు వీ రగాథల్లో బొల్య వివాహాలు, బహు 
భార్యాత్వం, ఇల్లరికం, దాన ధర్మాలు, ఆర్థిక స్వాతం[త్యం, న్రీ. సాహస 
కృత్యాలు, బలిదానాలు, మూఢ నమ్మకాలు మొదలైన స్రీ సాంఘిక విలువలన్ని 
టీలో దాదాపు పురుషాధిక్య సమాజ ధోరణులే (పతిబింబిస్తున్నాయని చెప్పవచ్చు. 
అంటే శిష్ట సమాజమైనా, జానపద సమాజమైనా స్ర్రీని రెండో (శేణిగానే పరిగ 
జ్రించటం “ రరుగుతో 0ద నాలి. 


జ 


ముగింపు 


స ఫాభోపళాఖలున్న జానపద సాహిత్యంలో చార్మితక వీరగాథలకున్న 
స్థానం సాహిత్యంలోకన్నా గందం జీవితంలోంచి పు స్పష్టంగా 
'కనిపీస్తుంది. క 


మొదటి sided నాలుగైదు రోజుల తరబడి పాడే సుదిర్హ పిర్ర 
“గాథలు, స గంటల్లో ముగించే . లఘు మ విడదీసి వివరించడం 
“ఇర్తిగింది. , | 


తనచుట్టూ వున్న సామాజిక, రాజకీయ పరిస్థితులను గానంలో నమోదు 
చేసే వీరగాథా గాయకుడు చరి|త్రకారుడి లక్షణాలను పుణికి పుచ్చు కుంటాడు. 
.కానీప్రజలుగానీ, సాహిత్య పరిశోధకులు గానీ, చర్మితకారుడికిచ్చే [ప్రాధాన్యతని 
వీరగాథా గాయకుడికి ఇవ్వరు. చరిత అంటే 'తేదీలు, కాసనాలు కాదు. ఈ 
య చూస్తే వీరగాథా గాయకుడి స్థానాన్ని మరింత ఉన్నతంగా 

సే వీలుంది. ' చదువుకున్న వాళ్ళు పీరగాథా గాయకుడిని ఎట్టా అంచనా. వేస్తు 
a వీరగాథని అక్షర బద్దం చేసి ఏ రకంగా సాంస్కృతిక పర మైన నష్టం 
సు విషయాలు ఈ (ప్రకరణంలో వివరించడం జరిగింది. 


''పరిశోధనకి స్వీకరించిన లఘుపిరగాథల్లో చరిిత స్పష్టంగా వున్న 
వీరగాథలు, చరిత ఆంత స్పష్టతలేని అస్పష్ట చారి తక వీరగాథలని విభజించి, 
వివరించాను, అసలు ఈ వీరగాథల వలన ఏమైనా (పయోజనముందా? జాన 
పదులు ఈ వీరగాథలను వినాలనే కుతూహలం ఎందుకు ఎక్కువగా చూపి 
స్తారు? అన్న అంకాలు నలల (పయోజనాలు'. ఆన్న శీర్షికలో మ 
జరిగింది," 


"ధి 


ప నాయకుడు, జాతీయాలు మొదలై న ఆంళాలు చేరితేనే. వీరగాథా 
నిర్మాణం పూ ష్య పూ ర్తవుతుందనాలి. వీరగాథని చదవడంకన్నా వినడంవల్ల. ఎన్నో 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు 87 


ధ్వనులు, లయ హావభావ విర్యాసాలు తెలుస్తాయి. ' అందుకే “పాఠ్యం అంటే 
కేవలం చదివి ఆనందించలేం. వీర గాథల్లో నాయకుడి కిచ్చిన (పాముఖ్యత నాయకు 
రాలికివ్వక పోవడం, పురుషాధిక్య సమాజ ఛాయలు ఏరగాథల్లోనూ కనిపించడం 
గమనించడం జరిగింది. ద 


వీరగాథా నిర్మాణంలో వర్ణనలు, సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు 
ముఖ్యమైనవి. జానపదులు నిత్యవ్యవహా రంలో వుపయోగించే పదజాలాన్నే తమ 
సాహిత్యంలో (పయోగిసుంటారు. వీరగాథా నిర్మాణంలోని ఈ అంకాలన్నీ రెంరో 
(పక రణంలో చర్చించాను. ఆయితే ఈ అంశాలన్నీ పరిశోధనకు తీసుకున్న 
లఘు వీరగాథల ఆధారంగానే వివరించడం జరిగింది. పునరు క్తులు, మాండలికాలు, 
రాగం, పల్లవి మొదలైన అంకాలను కూడ వీరగాథా నిర్మాణంలోని మరికొన్ని 
అంకాలుగా పరిశీలించగల అవకాశం వుంది. వీరగాథల, చిన్న వీరా గాధల 
' నిర్మాణపరమైన వ్యత్యాసాన్ని, వాటిలోని నమూనాల స పల 
చాల్సిన ఆవశ్యకత గుర్తించక తప్పదు. 


మూడో [పకరణంలో ఇటువంటి వీరగా థల్లో కనిపించే స్రీ విలువలు పరి 
శీలించడం జరిగింది. మాతృస్వామ్య వ్యవస్థ నుండీ కమేణ పిత్ళస్యామ 
వ్యవస్థకి ఏ విధంగా మారింది? సమాజంలో. ప్రీకున్న సాంఘిక: విలువ. ఏమిటి? 
అన్న వివరాలన్నీ విశదీకరించాను. లఘు వీర గాథల్లో సామాజిక స్థితికి. (పతి 
బింబంగా, కనిపించే బాల్య వివాహాలు స్త్రీల మీదే ఎక్కువ (ప్రభావం చూపడం 
గ మనించడ మెంది, అట్టాగే నైజాం రాజుల (ప్రభావంతో వచ్చిన బహు 
భార్యాత్వం కూడ స్రీ జీవన స్టీతిపెన ప్రభావం చూపాయి. బహు భార్యాత్యం, 
ఇల్లరికం, పౌరుషం ఇత్యాదులు పురుషుడికి సంబంధించిన విషయాలే అయినా 
వాటివల్ల స్రీ జీవితంలో మార్చు వస్తుంది, నిరంతరం పభావితురాలవుతూ నే 
వుంది. చిన్న వీర గాథల్లో పై లక్షణాలు కథని కొనసాగిస్తాయి, అంతేకాదు, 
వీరత్వ లక్షణాలను పునాదులుగా ఉంటాయి. ఆర్థికంగా కూడ పురుమడికున్న 
స్వేచ్చ స్త్రీకి లేదన్న విషయం లఘు వీర గాథల్లో గమనించడం జరిగింది. 
అందువల్ల స్రీలు చేసిన దానధర్మాలుగానీ, స్రీలు చూపీన సావాసంగానీ, దయా 
గుణాలుగానీ (వత్యేక దృష్టితో చూసి వాటిని పరిగణలోకి త్రీసుకోవాల్సిన 
అవసరం గు ర్థించాలి, 


88 లఘు వీరగా థల్లో శ్రీ విలువలు 


శ్రీ దేవతలను బలికోరే దేవతా రూపంగానూ, పురుష దైవాలను 
వరాలిచ్చే దేవతా రూపంగానూ కొలవడం ఈనాడు ఎక్కువగా జరుగుతోంది. 
ఇక బలిదానాల్లో కూడ గర్భిణీ న్రీలను బలి ఇవ్వడం, మూఢ నమ్మకాలు కూడ 
పురుమడి కన్నా న్ర్రీల పరంగానే ఎక్కువగా వుండటం గు ర్రించవచ్చు. ఇవి రాత 
సాహిత్యాలలోకన్నా, జానపద పాటల్లోకన్నా చిన్న వీర గాథల్లో ఎక్కువగా 
కనిపిస్తున్నాయి, 


ఇట్టాగే స్రీ, పురుషుల మధ్య వున్న వైవాహిక విలువలు, సంతానాపేక్ష, 
అతీం(ద్రియ శక్తులంటే వున్న నమ్మకాల స్వరూప స్వభావాలను మరింత విపు 
లంగా వరిశోించాల్సిన అవక ఉంది. 


.ధస్తుత శ సమాజంలో శ్రీ ఇంట్రోగానీ, బయటిగానీ పడే శ్రమని చాలా 
తక్కువగా అంచనా వేసి, పురుషుడు పడే (శ్రమని రెట్టింపుగా భావించడం 
సామాన్యంగా జరుగుతోంది. దీనికి కారణం స్త్రీలు అనిగానీ, పురుషులు అనిగానీ 
(పత్యేకించి చెప్పలేం. ఆయా వ్యక్తుల మనో సంస్కారాలనుబట్టి వుంటుంది * 
తరతరాలుగా సంఘంలో జీర్ణించుకుపోయిన పురుషాధిక్య భావనలే ఈ ఆలోచనా 
సరళికి వీజాలు. మ్‌ ఏమైనా వ్యక్తుల మధ్య పర స్పృరావగావాన నెలకొన్ననాడు 
“శ్రీకి సంఘంలో ఇప్పటికన్నా మరింత గౌరవ స్థానం దక్కుతుందన డంలో 
సందేహం లేదు. 


అనుబంధం 
1. బాలమ్మ 


తెలంగాణా (ప్రాంత: లో అంత్య వర్గాలలోని వాళ్ళు వంకానవాయితీ 
(వంతన) ని బట్టి “బాలమ్మ! ఆనే దేవత ప్ర సన చేస్తారు. 


సంతానం కావాలనుకునే వాళ్ళు, గర్భసావం జరిగి,షి పిల్లలు దక్కనివాళ్ళ 
ఈ బాలమ్మ దేవతని నిలుపుకుంటామని మొక్కుకుంటారు, 


ఇంట్లో ఒక మూలగా గోడలో ఒక గూడు (దూగుడు) తవ్వి; జాబితో 
అలికి, పసుపు, కుంకుమలు పెట్టి దేవతకి ఆసనం సిద్ధపరుస్తారు, చిన్న ఎర్రమట్టి 
ముద్దని ఆ గూట్లో మూలగా పెట్టి, వానిమీద కొ త్ర [పమిదలు దీపం [గ్‌ 
'షెడకారు. ఆ "స చేయదలచుకున్న శ్రీ మా|తమే ఆ దీపం పెట్టాలి. ఆది 
వారం, గురువారం ఉపవాసనం వుండి దీపం వెలిగించి దేవతను. నిలుపుతారు. 
కొత్త కుల పసుపులో ముంచి, కొన్ని అక్షింతలు, చిల్లర ౩ పెసలు 50 పె 
లేక. "5 పె పె) ఆ బట్టలో ముడుపుకట్టి ఆ గూట్లో వుంచుతారు. "కొందరు చెక్కు 
భొమ్మకు చీరెకట్టి  బొలమ్మను అమరుస్తారు. ఆ గూటికి పసుపులో తడిపిన 
కొత్త బట్టను తె రేలాగా కడుతారు. 5 దొంతర్హ పూలకుండిని వుంచి, బాలమ్మ 
తను. కాలుస్తారు. పాలు, అన్నంతో పరమాన్నం వండి, 5 ఆదివారాలు, ర్‌ గలు 
వారాలు ఉపవాసాలుండి నై వేద్యం పెడతారు, 


ఇంట్లో (పస వమైనప్పుడు, తమ కోరిక తీర నప్పుడు కొత్త బట్టీలు 
బాలమ్మ దగ్గర పెట్టి పూజించి, ఆ బట్టలు దేవత [పసాదంగా భావించి పూజ 
చేసిన శ్రీ ధరిస్తుంది. (పసవించిన శీ] వ రోజు లోపు ఒక యాట (మేక) 
బాలమ్మకు బలియిచ్చి; (పసాదంగా అందరు తింటారు. అయితే ఇటువంటి 
విందులకు సాధారణంగా అందరు వెళ్ళరు, ఇష్టమైనవాళ్ళే వెళతారు. ముఖ్యంగా 
గర్భిణీ న్రీలను వెళ్ళనివ్యరు, గర్భవిచ్చేదము అవుతుందనే భయం ఎక్కువగా 
ఉంటుంది. బాలమ్మకు పెట్టిన దీపాన్ని సాధరణంగా ఆ దీపం పెట్టిన స్రీ 
తప్పించి, మిగతా వా నెవరు చూడకూడదంటారు. అందుకే చిన్న 'వరితో, 
తక్కువ నూనెతో ఆ దీపాన్ని అమరుస్తారు. 


ఈ బాలమ్మ దేవతలో “మేలు బాలమ్మ”, 6 కర్రీ డృ బాలమ్మ” ఆని రెండు 
రకాలు. ఉంటుందని వాళ్ళ (పగాఢ విశ్వాసం, మేలు బాలమ్మ ఉన్న ఇంట్లోకి 
గర్భిణీ స్రీ వెళ్ళినా ఏ విధమైన హాని జరగదని, కీడు బాలమ్మ ఉన్న ఇంట్లోకి 

గర్భిణీ త్రీ వెళితే గర్భస్రావం అవుతుందని నమ్ముతారు ఒక వేళ ఇంట్లో “త్రీ 
గర్భం ధరిస్తే బాలమ్మ ఉన్న గదిలోకి వెళ్ళకుండా, ఒకవేశ వెళ్ళిన దీపం 
చూడీపండా జాగ త్రపడుతారు. పండుగలలో, పభకార్యాల సమయంలో 
బాలమ్మ దేవతకు దీపం పెట్టి పూజిస్తారు. 


90 లఘు వీర గాథల్లో శ్రీ ఏలువలు 


స్రీ మొదట గర్భం దాల్చినప్పుడు సీమంతానికి కడుపుతో వున్న మేకను 
బలి ఇవ్వటం కూడా కొన్ని కులాలలో ఆచారంగా ఉంది మనిషి సంతానం 
క్షేమంగా ఉండాలనే కోరికతో నోరులేని జంతువును, దాని కడుపులోని సంతా 
నముతోసహా అంతం చేయడం అమానుషమైన మూఢ నమ్మకానికి తార్కాణం. 


జానవదులలో ఈ రకమైన నమ్మకం “పిన్నమ్మ” ఆన్న మరో దేవతా 
రాధలో కూడా చూడ వచ్చు. 


2, పిన్నమ్మ 
(5కి పిన్మమ్మ ” దేవతారాధన కూడ తెలంగాణా (పాంతంలో కొన్ని అంత్య 


వర్ణాల వాళ్ళలో వున్న అచారం, వంశములో వున్న ఆచారాన్నిబట్టి ఈ పూజ 
చేస్తారు. పిన్నమ్మలు రెండు రకాలు ఉంటాయి. en 


అ. చావు పిన్నన్ముః సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు; పది 
రోజులలో పె గాని, నెల లోపుగాని చావు పిన్నమ్మ అని పిన్నమ్మను పూజిస్తారు. 
ఇంట్లో హను పూజించిన స్థానం పక్కగానే ఒక గోతిని తవ్వి ఉంచుతారు. 


“పిన్నమ్మ” దేవతకు యాట (మేకను)ను కోసి నైవేద్యం పెడతారు, 
మేక తలను, కొళ్ళను, తోలును ఆ గోతిలో పూడుసారు. భోజనాల్లో జొన్న 
రొ నైలు కూడ వడ్డిస్తారు. భోజనాల తరువాత విస్తరాకులు ఆ గోతిలో వేసి 
చేతులు కూడా అందులోనే కడుక్కొని ఆ గోతిని హూడుస్తారు. ఇల్లు. దాటి 
పోకూడదన్న మాట. | 

చావు పిన్నమ్మకు చేసే విందుకు సాధారణంగా అందరు వెళ్ళరు. మేక 
కాలేయ భాగంతో వండిన ఖాద్యాన్ని సాధారణంగా ఆ వంశము వాళ్ళే 
తింటారు. ఇతరులకు పెట్టరు. గర్భిణీ స్త్రీలు ఈ పూజకు, విందుకు స; 
సంకోచిస్తారు, 

ఆ. మేలు పిన్నమ్మ : చావు పిన్నమ్మ చేసిన తరువాత ఏవైన 
పండుగలు, శుభకార్యాలు చేయాలంటే ముందు మేలు పిన్నమ్మను పూజించి, 
శాంతి జరుపుతారు. మనిషి మరణించిన నెలలోపుగా చావు పీన మ్మ చేస్తే, 
ఏడాది లోపు మేలు పిన్నమ్మ చేసారు. కొందరు పిండిబొమ్మను చేసి పిన్నమ్మను 
పూజిస్తే , మరికొందరు కేవలము దీవం పెట్టి పూలు పెట్టి మాత్రమే పిన్నమ్మను 
నిలుపుతారు. అయితే ఈ పూజా [దవ్యాలు కూడా ఇంట్లో గోతిలోనే భూస్థాపితం 
చేస్తారు, పిన్నమ్మ పూజ కూడ స్రీంకు స సంఐ._ధించినదే. స్రీకున్న సవాజమైన 
గర్భధారణ శ కీవల్ల ఠః నమ్మకాలు కలగని ఉండటాన్ని గమనించాలి 


~~ 


లఘు వీరగాథల్లో స్త్రీ విలువలు 


ర్తయయిల్లంన్తై ‘yyog ce 
౧౧ qos (gణ9g ణా 
9020 . GER 
(“ఇం "౪, 

ofa ఇంతి ‘gs "౨౮ 
gage ‘gies gaa 
guage ges qe 


ల్లైంర్లాణఎం గజ్లతింం 24) 
gses 25829 105 


RONG 


‘cee, 


కిం అల్లాన్లతుంల్ల, త్ల]08 


CIEE NE Yeg 
02ఎడైలర్లులకిన్లి తాళ్ల] 

ంకీతి దయ ఒహర్లా | 

ంణఎ6 yon 2 suocg 
tp 

DYUPY YER 


(ns tts 2e29¢) ౨౨ఆర్లుణ 


ఆరి ఇ ఆదరణ | 


(ఆల్లల్లా కంళ్ధక్‌ం) 


L881: ణయామూ (డక 
9161 ఆ “go కరతి, 
4961 Goaasng 99508 
996 1 RocEng 29% 
9961 రారా 6994oy 
L161 ఆర్షంజు రియా 
6298 T (egg) "ఆ gota 
౦౧4 ng gong 
మ మో 
ర్‌ doe 


ఠి * 
ey నడి 
క్ర ఓ కని 
ల ఓ A 


GU అ) a 
Fo) 
¥ శ 


కీజింగ్లు 


ధా]. 


gan fase ‘l'on 
megs! 25 QRH 


99] కలి) శం 
og fa W950 ‘gC 


లఘు వీరగాథల్లో స్రీ విలువలు 


On Gace KN BOR ‘Y'GeG 
gone 
9౫౦% 299 2108 


సిలల్తణ'ఆం1] ఇంణంళ] ఇజం 


(ల్నం +౫) 
ంగ్గాకీజా బిక్కాకింణి “ఇడా 
ogR2o0ge 

Cewggr gee 
REpRG 

“కొరి క్రయ . క్‌ క్ల] 


99 


2 10 BGO SOY RHE 
ggg My YS Yop 
Age qu 

poms] mmr spe 
అవంతిక ౫95 జ ఇమాం 
mgm go 

థై కవ్వుంల 2౫౫ జ ఇమ 


cs S989 
ర్లాబలి ౨౯] (0య%ిడ్‌డ 


CR SEG ANE 


a 
BRR NEE Ny 
గ్ధా సంలు? | కాయం వజయ 
(cog 
gree) gy Rg yee 


7161 
9461 


PGT 
8867 


8881 


7161 


6461} 


9661 


1967 


#861 


8861 


అ 
stg oom ‘G 


‘gC ‘gas 
CN Ne) 


శారా అలగ్లోం 


© 
"జ 'ఇంఎ|ంgరాట 


“ర “ఆల్లు ]ంg 


‘2 ‘ygiongge . 


(ene sgn) (రల) 

csqmoyy tag Faso 
ల 

ఇండియ భింాయ్ల్ల 

౮ ‘Pog gues 

"రుం "ఇ “అతి 

“ఇయ "ఇ" రణ'ల్తర* ఆ “ర్స బుల్ల 


“ఖై “శీర్వింయి 


కవ 1 
‘LT 


‘aT 
"ఫ్‌! 


‘£1 
‘al 


‘IE 


"01 


08 


(og) 

క్ర] క్రియా gap 
gran fag '2| 0 
yung Cees gene 
ర్లాథ్లంణ్ల కతి కై 


ప్‌] కయ ల్రయిటు లలా 


లఘు వీఠరగాభలో త్రీ విలువలు 
ల 


og Sa '9'QEG 


selingx9g 09 


ఒం onece §8"4-8e ఇ 
(cawg)sofoe es కారిణి) 92 

oqeglog - ae L981 (0/09) CoRR os 
(Cos 2 91) 

oxen! లి. 1061 (సైలలణ ఆధి 0/౦2 

ంజ్లఃహ్‌ర PARE ఉర్ల]ంక 89671 . ర్రథంప్‌ం్టణ ౧92౦౮౫ 
అగ్గి - ంజఇంఎై 9661 gas tele 

slong ss cee ss 9861 mtg sngog క్‌ 8 హ్‌ 


(ocr ) “ర్తుబ్నూ “9 “రల (0౯4 
weg gon slong 9981 se) gods fsa ఇన్వండై 
("ox 


ఇజం) ౦6291 తనం Yop 8961 aayog Ro(ag ngog 


‘96 
‘3G 
‘7G 
"66 


Kay 
"16 


‘06 


‘61 


త్రీ విలువలు ' 


వల్లో 


చా 


లఘు వీరగా 


*indseN 

-paT 310d3y ౪1061 11% 
ss3ai]y iejyndoy A3tsI93A 
-[u(fj u9319 561406 
;noy 133800 “560013౪911 
-qnd feoi3ojodoyzuy 
A331o0g 310] {oq 

oy3 Jo suoneoi[qnd 
‘yY's'Nn 


5533ల 


త2192301060 ₹03293ఏ61ఎ గ్ర 
క ఏ కక 
529309110గ్ర 


(60121032 pity) 
(,౭6]లుశం pue 1410) 
1౭0069 “ప ‘I‘V oy] 

31n3 

-[ng rejndoy $0 993039] 
( 92౧2) ఈచ93171 

౫(౦కగ్ష 10 91౪20390౭6 
3౩01, 13y30 pue 
90౭11606 13plog uteolXx9W 
s3uog pue spelleq 

spefl 

-eq iejndoy §,pPlIY9 )0 
6౦111091 26156165 9] 
9౨12391207 3ot{td 


Joog 9౪130 ౩1211 


6061 


6961 


4906] 
8461 


061 
౧6 1 


leaX 


"౩ ‘oey nddwy 
9 "గ "6 foleo 


“ర Aey uMoig 
*{ 1234e3y J]assny 
9 "౧ 3231099 []3Msog 


(0921092, 
9 APoW 3y8311 1౭00 
(32105) "WH 332196 


Uosuoig 5448 pueniog 


sapung uely 


iloqyanwy 91 }0 3uteN ‘ON']S 


poriojoy sxioog ysipbug 





‘T 


975 


లఘు పీఠ గాభ్రల్లో స్రే విలువలు 


౦౫౪౨] ౦౦ 
(HN) 1128 uos]oN 


Iq]eq MN 
‘SIOYsI]qnqg 3982139] 
S310pu] ‘eipusy 
Teysewtg twuestyeidzeg 
'vV’sS'Nn 
suliadontey 
910] ౫౦ 
TioX MIN 
‘A319 uapiep 

ojep 

“UOqIe3 ‘ss9I1] శ౩ 159234 
“TUN 91006101] ౮296205 


“32108101 


932] ౪13099 ₹ 


[౪9 ‘Awap 
-౪౨ళ్ళా 310] joy ౪|8)9 


(039 1౪0౧200 ౭ se 133 
“చక్రి 1822034 సంద్ర 9q]) 
4౭ ర్త 3y3 (0 9313296) )4 
UONnTpPEI] 0౦ 0193 3y] 

EIpu] ౩1 1900గ్మ 

pue Ajrwey ౩01) ‘oaeliiey 


MOU PUuUEe uUaqy | 


Pooq- uewuoy ౩౪1005] 
5343101130 
oqy3 3uowe s3్నin3e193317 


EoJ13auywy u} yjoy yy] 
(339616 perreg ౨ 

pue ఎ౭|0%38 9ఇ]1) Pelt 
eg అరా pue S93}19 3qyL 


SInzeIT] [og ౪౪9 


90161 


6961 


v96l 


0061 


[96] 


09061 


“1 ‘3wore[ Ayziiupoy 
Pio] uej3ey 

‘N ‘Oey Turpuenణn 

“A ‘A. ‘oly yseyeqqg 


HeAEeN 91|1,9%, "ర 91999 
uyof *[ Aemussip 
(0910) 


య౭3391 ‘J Ugo9 


("4 ‘ydasof usIpasH) 
y>es] uyo9 


[౮060000 * ౮0001 లం 


‘a7 
"న్‌ 1 


‘BT 


లఘు వీర గాథల్లో స్త్రీ విలువలు 


dé ._ F2- 


‘uo3usg 
“6241561091 “౮9319 


జార సంతతం! 
‘ssoI]y J3uuog 


“og 3nd 1 “7 
HioXx MN 


42900085 pue uouwilg 


పా 


sxyoog peyelep 


Alo3s1H 61 ౩1019 3y3 pute 
diqsloym ౦౩౩ “$90391 


138u}g 


[oy s33j/dwuoou]y అర 


క్‌ 846] 


82161 


6461 


A: >wun]joA 
eipaedoDIW  eorumlig 
eipaedopAoug MIN అర 

ei1paedofo 
-Aaug 339]]09 MN YL 
IIIA ‘IoA '౪109౭640ఎ91]1 
eolutezslIg 2109౭6401౨ Aoug 


afAJie9 sewoyL 


33] 13333§ 


‘03 


61 


